శ్రీ వెంకటేశ్వర స్తుతిరత్నమాల 


ద్వితీయ సరము 


శ్రీ వేంకటేశ్వర ప్రాచ్యపరిశోధనాలయమున 
ఆంధ్రవాజ్మయపరిశోధకుడగు 


కోరాడ రామకృష్ణయ్య ॥.4.గా౭చే 


సమకూర్పబడినది 


తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆఫ్‌ ట్రస్టీస్‌ తరఫున 
ఎగ్జిక్యూటివ ఆఫీసరువారగు 


శ్రీ చెలికాని అన్నారావు, ఐ. ఏ. గారి 
యుత్తరువుపైని ప్రచురించబడింది 


తిరుపతి 
తిరుమల తిరుపతి దేవస్థానముల ముద్రాక్షరశాల 


1952 


Sri Venkatesvara Oriental Series No. 34. 


Editor :— Prof: వ V, RAMANUJASWAMI, M. A. 
ఏవేంకటేళ్వర స్తుతిరత్న మాల 
sa ఇ) (1 


ద్వితీయ సరము 


శ్రీ వేంకటేశ్వర ప్రాచ్యపరిళశోధనాంయ'యున 
ఆంధ్రవాజ్మ య పరిళోధకుండగు 
తొరాడ రామకృష్ణయ్య, ]4.మ., చే 
(3) 
సమకూర్చంబడినది. 

Fost Graauate Liorary 
Cellege of Arts ఆ Commerce. 0. tl: 
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆఫ్‌ టస్టీసువారి తరపున 
ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరు వారగు 
శ్రీ సి* అన్నారావు, బి. ఏ., గారి యు త్తరవుపైని 
(పచురింప(బడినది. 





తిరుపతి 
గెరుమల తిరుపతి దేవస్థానముల ము[దాతరళాల 


1952 


ఊప 3 00 ™~ 


(0 9౫ రాలు 


10. 
1. 
12, 
18. 
* వెంకటరమణ శతకము 3... రత్న మాంబ, 
15. 
16. 
17. 
18. 


19, 


(శ్రీవేం కకుశ్వంస్తుతిరత్న మాల 
ద్వితీయ సరము 
విషయసూచిక. 


పీఠిక 

అము గ్నిమాల్యద :- శ్రీకి అప్తదేనరాయలు. 
సకలసితికథాసిధానము ఏ. కూచిరాజు ఎట్లన. 
లఖ్మీవిలాసము __ రాయసము వెంకటమం్రి, 
విమ్మమాయానిలాసము (a ఎక్టుగుడివాటి వెంకటకవి. 
వాణీనిలాసము 3__ తేకుమళ్ళ రంగి శొయికవి. 
(శ్రీశృష్ణవలాసము :-- చల్లాపల్లి వెంకనార్యుడు. 
శ్రీనివాస విలాస సేవధి :_ _శేవ్ళలూరి వెంకటార్యుడు. 
వెంక కుశ్వర విలాసము :- చెళ్ళపిళ్ళ నరసకవి. 
మధురవాణీవిలాసము ;__ చింతలపల్లి వీరరాఘవకవి. 
వెంకటాచల మాహాత్మ వ్ట్‌ము ఏ తరిగొండ వెంకమాంబ. 
వెంకట రమణ శతకము ;-- పతి రమణప్పకవి. 

వెంక చుశ్వర శతకము 3__ తాళ్ళ పాక పెదలిరుమలాచార్యులు 
వేంక కుశ శతకము :__ 99 


అలమేలుమంగా విలాసము ;.__ యతిగానము, 

తిరుమల (శ్రీ వేంక కేశ శతకము :_ భగవచ్చా స్త్రి. 

శ్రీ, వెంకశుశ్వర శతకము 2 ఊడుమూ;డి సూరపరాజు. 
శీ తిరుమలగిరి వెంక శేశ్వర శతకము ;._. నల్లాంచక్రన ర్తుల 
వెంకటాచార్యులు. 

వెంక టనగాధిప శతకము :._ మంచెళ్ళ కృష్ణకవి. 


86 
87 


ఓం 
శ్రీవేంక కేళశ్స్ళరాయ నమః 


(శ్రీ వేంక మేశ్వరస్తుతిరత్న మాల. 


ద్వితీయసర ము. 


అాశరక్రివరంం-- 


పీఠిక 

శ్రీవేంక శుశ్వరస్వామి స్తుతిరత్నముల చేరి మాలగా చహార్చి 
యాసాష్టమి కర్పించి యాతని కంఠసీమ నలంకరింపం జేయుటయీగాక్క 
భా కక్రోటి కంఠగతములుగ గూడం చేయవలయునను యత్నములలోనిది 
"రెండవది. ఇదివరలో నొకటి శ్రీవేంక శుశ్ళర (పాచ్యపరిశోధనాలయ 
(గంథమాలలో నిరువదియారవ పుష్పముగా. బకటింపంబడి స్వామి 
కర్పితమైయున్నది. ఇంకను అ పకటితములై న యాంధకవితట్ల జుల 
(వబంధరాజినుండి వెలువడిన శ్రీవేంక శుశ్వరస్తుతి రత్న ములనేకములు 
లభించుచుండుటచే, వానిని మజొకమాలగా. గూర్చి స్వామికి సమర్పింప 
వలయునను నభిలాష యనివార్యమైనది. _ శ్రీ వేంకశుశ్వర్యప్రాచ్యపరి 
శోధనాలయ _ పుస్తకభాండారమున, _ (శీస్వామికంకితమోయం బడినవి 
కొన్నియు, నాతని గూర్చిన కధావర్ణనలతో, గూడినవి గొన్నియు, నప్రక 
టితములగు (గ్రంథరాజము లనేకములు గానవచ్చుచున్నవి. ఆయా 
కవులను గూర్చి గాని, వారి రచనా విశేషములను గూర్చిగాని విశేష 
ముగా ్నబకంసించుట కిది తావుకాదు. ఆ కనులను గూర్చి వారిగంథ 
ములను /ఈార్చిన సమ్మగ్రసరిశీలనము | శ్రీవేంక కేశ్వరాం,ధసాహిత్యము” 
అను నొక [గ్రంథరూపమున వెలువరించుట యుక్షము, ఇందా యా 


W 


(గంథములలోని స్తుఠిరత్నములు మాత్రమే కొన్ని సేకరింపంబడి మాభా 
రూపమునస్యామికి సమర్పింపంబడినవి, 


ఆం[ధభాషలో నాంధసాహిత్యమున శ్రీవేంక శుశ్వరస్వామిని 
గూర్చిన (పశ సియప్పటినుండి గానవచ్చుచున్నది, యను (పళ్నయుకటి 
యాంసాహితీపరుల మనముల నాకర్షింపక మానడు. _ ఆంధుల కీష్ట 
బైవమగు నీ యేడుకొండల దేవ్రండు త న్నారూపముననే వారు కీ ర్రించినను, 
బేకున్న మరి యే యితగ *శాపమున శ్రద్ధాళువులులై గర్తించినను గూడ 
వారివారి కోరిక లనెల్ల పుడును దీర్చి వారిని గాపాడుచునేయుండెననుటకు 
సందేహము లేదు. Ws యథా మాం (పసద్యం లేతాం స్తై వభజా 
మ్యహం ” అని చెప్పియే యున్నాడు గదా! కాని ఆంధ్రజనులు, 
నాంధ్రకన్రలు నే కాలమున నీ దై వమును దదభాషలోం గీ ర్తింపందొడంగి 
యుందురనునడే (ప్రశ్న. ఇంతకు నాం ధసాహిత్యమే యతిపరిమితమై నది, 
ఇప్పటికి లభ న్ట్‌మగు నొంసాహిత్యమును బట్టి చూడగా [క్రీస్తుశకము 
శెండవదశ శతాబ్ది (పారంభమున, నాం| భవాగను శాసనుండని (ప్రసిద్ధిగాంచిన 
నన్నయభ టర కుండే యాంధ్రసాహిత్యనిర్మాతలలో మొట్ట మొదటివాండు 
గాం దలంపంబడుచున్నాండు, కానన నాం్యధసాహిత్యమంతయుంజేరి 
తొమ్మిది శతాబ్దముల కాలపరిమితిగల దగుచున్నది. అఆయినను ఆది 
కవియగు నన్న యశకాలమున శ్రీవేంక శుశ్ళిరస్యావిం యాంధులకు దైవ 
ముగాం గలవుచే గీ ర్పిపం బడుచుండనో లేదో 'తెలిసికొను నాధార 
నేమియు గానరాదు.  అంతవూతమున 'వేంకటాచలమునకం గాని, 
తత్పతికిగాని యాకాలమునను దత్సూర్యమునను (బ్రసిద్ధి లేదనుటకును వీలం 
'లేదుగడా ! ఆద్యంతములు లేని యాదిపురుషున 'కాగధ్రవాజ్మయనును 
బట్టియా కాల నిర్గ యముచేయం జూచుట !! ఆంధ్రజనులీస్వామిని తమ 
యిష్ట్రదై వతముగా సెప్పటినుండి భావించి గుర్తింప జొచ్చిరి, అంధకవు 
ఛెప్పటినుండి యా దేవుని వాత్సల్యాను (గ్రహములకు చ్నాత్రులై 


క్ర 
యాతని గీ రించుచుదమతమ రచనల నాతనికి సమర్పింపణ బూనుకొనం 
జొచ్చిరి, అను విషయమే మన జజ్ఞసకః మూలము. 


తమిఖ్థువాజ్ఞు యమున దొలిలకుణగంథమనం దగిన * తొల్కాప్ప 
యంి అను దానిలో వేంకటాచలము ‘ వేంగడం ’ అను సాపమున( 
'బేర్కొ_నం బడినట్లగవథుచున్న ది. ఈ తొల్కా_ప్పియమనునది క్రీస్తు 
నశ్రారంభ కాలమునాటిదని పలువుర పండితులయభి పాయము. ఇంకను 
తరువాతి కాలమున  రచింపంబడిన 'దె యుండునని తలంచువారును 
కొందరు లేక పోలేదు. ఎ్టైనను నన్నయకాలపు టాం భసాహిత్యిము 
శేశనినుదివందల సంవత్సరముల శైనుకటి కాలమందలి దనిచెప్పకతప్పదు. 
అప్పటిక 'వేంగడమనునది తమిళ * వడుగు ” దేశముల సరిహద్దు (ప్రాంత 
ములలోని యరణ్యప్ర దేశముననున్న ట్టును, అచ్చటికి తమిళవీరులు భన 
కాంక్షచే గాని, విజయకాంతుచేగాని బోవుటయు కృము కాదనియు, అట్టు 
పోయిన వారి (స్రీ లిండ్ల యొద్ద హృదయీరాటముతోం (గ్రుంగుచుందు 
రనియు -- న్మాగంథక రృ నూచించియున్నాండు. కాని యచ్చటి స్వామిని 
గూర్చి యాతజేమియు. (బశంసించియిండలేదు.  శిలప్పదికారాది తమ్మి 
కావ్యములలళోను ఆళ్వారుల ప్ర ర్త నలలోను * తీఠువేంగడ * మును గూర్చి 
యచ్చటి "దేవతల యుత్సవములనుణూర్చి యనేక విధములగు ప్రశంసలు 
చేయంబడియున్న వి, (శ్రీపర్వతభాగ ముగా [౧హాంపం బడుచుండిన యీ 
తిరుమల సుమారు ్రిస్తుళకము 'రెండవ దళ శాతాప్ట వరకు దుళ్షమారణ్య 
(పిబేశముగానే యుండెనేమె, యని పలువురు పుడితులూహించు 
చున్నారు. 12 వ శతాష్టిప్రారంభమున ప్రసిద్ధిగాంచిన యాదవ వంశీయ 
'రాజులకాలముననే పరిసరారణ్యము ఛేదింపయుడీ చందగిరినుండి తిరుపతి 
నుండి తీరుమల'దేన్రునిసన్ని ధిక సరియైన బాట శేర్పాటుశేయబడినవని 
చెప్పుధురు. తిరుపతి 'దేవస్థానశాసనములలో నజువమున (వ్రాయ బడిన 
శాసనము లనేకములు చోళపల్ల వరాజులనాటివి (ప్రాచీనములు కలవు. 


4 


శానీ తెలుగు భాషలోవాయం బడిన తొలిశాసనము విజయనగరాజుల 
కాలము నాటిది గానే కనబడుచున్నది. అది తిరుపతి 'జేవస్థాన శాసన 
ములు మొదటిసంపుటము 179 నెంబరు గలది. మహామండ లేశ్వర 
మీసరగండ మంగిదేనమహారాజు ఇచ్చినది. 


“స్వస్తి శ్రీ విజయాభ్యుదయ శకవరుశంబులు 1281 అగునేంటి, 
నికారిసంవచర  ఆపాఢశుద్ధదశమి మందవారాన స్వస్తి (శీ మహామండ 
'లేశ్వర మిసరగండ మంగి దేవమహారాజులు తిరుమల బేవరకు సటాదినగగు 
జ్య దు 9 
సునర్హాది సిఖరమును ఎతించెను మంగళం మహో శ్రీ శ్రీ శ్రీ’ 


తెలుగు బౌసలో తిరుమలబేకర తొలి ప్రశంసయిది యే గావచ్చు 
సనిపించుచున్నది, _సుమారీకాలమువాడేయనందగిన యత్తా-పెడ తన 
నృసింహపురాణమున దీనినొకపుణ్యవైతముగాం జేర్కొ-నెనేగాని దానిని 
గూర్చి విశేషృప్రశంసయేమియు చేసినవాండు కాండు. 


అతయ్మాగ్రంథమును అహోబలనృసింహస్వామి కంకితము చేసెను. 
ఈ అహోబలన్నేతము శ్రీశైలము మొదలుకొని శేషక్రై లము వరకు 
శ్రీపర్వతమని ప్రసిద్ధిగాంచిన తూర్పుకనుమలను పర్వత్యకేశలో శుధ్య 
భాగము న్నాక్రోనించియున్నది. ఈ వేత్రమాహాత్మ రమును వర్ణించు 
తీరున నృసింహావతార కథను వర్ణించినాజెజ్టుడ. అచ్చట నై మి 
శారణ్యమునందలి మునులు రోమహార్ష ణునితో వ తీర్థము కలియుగ 
మున భూ తాభయదానచతుర పుణ్యోన్నతి నుద్యోతించు * నని (ప్రశ్నిం 
పగా, నాతండు గాలవుండను మహర్షి చేసిన తీర్థయాత్రల నేకరువుపెట్టుచు, 
గంగాద్వారము, కాగి, (పయాగాది శే తములను జెప్పినపిదప, నాంధ 
'దేశమునందలి శ్నేత్రములను జెప్పుచు, సింహాచలము గోదావరి, కృష్ణ 
వేణుల తరువాత * (శ్రీ/వేంకటాచలస్థాయి ౨ గొలిచినని తెలిపి అనంత 
రమ్ము సహ్యాజూవేశివోగ తత్సవిధసీమ రంగనాధునింయాచ్కి తుద కహో 


త్‌ 

విలంబు చేరినట్లు ఇప్పీనాశు. ఈ సందర్భములో “మేకటాచలస్థాయి 
యనుటచే వెంకటాచల త్నీతిమున స్థిరుడై యున్న దేవుని గెలి"ననని 
చప్పినక్షునది. కాని యోూబేవుని సరుగాన్ని |ప్రశంసగాని విశేషముగా 
నంజేమియులేదు. అయినను వేంకటాచలమును గార్చికాన్కి అందు 
స్థిరడై యున్న 'దేవ్రనిగూర్చిగాని పేర్కొన్న ఆంధ్రకవులలో నీతలే మొదటి 
వాండని, యీతన్మిగంథమే తొల్మిగంథమని చప్పవలసియున్న ది. అయితే 
యిందలి దండకరూపముననున్న  విష్ణుస్ఫుతి దేవతలు పాలసముద్రమున 
శేవశయనుడైై యున్న మూదివిమ్ణువునుగూర్చి వెసినజేగాని శేషశైల 
నివాసియగు 'వేంక టనాయకునిగూర్చి చేనీనదిగాంగానరాదు. వంక 'టశ్వర' 
స్వామినిగార్చిన స్తుతి చిహ్నాములుగూడ _ వ్రంబేపియు.. గానరావు, 
es 9 గ గ శ Pa న్‌ వ, 

ఏమైనను స చేంకిటాచలమును పణ మత్రముగా 
నైనను తొలుత బెవొ-న్న వాడు శంభఘదాసుండగు నడా ప్నుడయ 
యని చెప్పవలసి యున్నది, ఎక్లా పగడ పాకసాటెలోని గుష్హూరు 
నెలవుగా. గలవాండగుట చేతను, అహోబిలసునకిడి సమోపమందలి శగుట 
చేతిను (శ్రీ వేంకటాచల మేత మూతని ద్భృలోనికి వచ్చినదేమోా, 
అంతకుయీార్వను నెల్లూరి ప్రాంతపు వాకినొటి కవ్రులియగు తిక్కన, 
శేతన, మంచన, మారనాదు లెవ్వరు నేసందర్భమునను గూడ 'వేంకిటా 
చలమును స్మరించినట్లు'లేదు. (ee శ 69 తు గనతాయులయందు 

౧౧ యి 
ఆంధధ్రదేశముస విజృంభించిన పేరశే వమతెము మూలముగా. తొలినుం 
డీయు “శే వమతమున కాకరమగు శ్రీశ లము మరింత ్రసిద్దలోనికి 
(oa te థి 

వచ్చినది. ఆ కాలములో శ్రీశ లమున మల్లి కార్జు='బేవుని దర్శిం 
చుటకై యాకొండ నతిసంభమమునో నెక్కు-చుండెడి భిన్న 'దేశీయములగు 
పరుసలను (పరిషత్తులను) వారియుత్సాహమును, 'వేషభాపాూదులను, 
పాల్కు-రికి సోమనాధుడు తౌను రచించిన పండితారాథ్య చరిత్రలోని 
పర్వత (ప్రకరణమున విపులముగా నర్జించినాడు. 'వేకంటాచలపతి డర్శ 


గ్ర 
నార్థమై తిరుమల నెక్కుచుంోవు పరుసలను గూర్చిగాన్తి యాడారిలోని 
a 
స్థలదై వత విశేషములను గూర్చిగాని, చేయంబడిన (ప్రశంసలేవియుం 
గానరావేమి ! తాళ్ల పాక చిన్నన్న “అన్న మాచార్యచకిత్రి యను ద్విపద 
కావ్యమురచించు వరకు నాంధ్రసాహిత్యమున నట్టివి గానవచ్చుట లేదు. 
దీనికి గల కారణ మోాదేశమందాకాలమున గల మతసాంఘిక్‌ పరిస్థితం 
లనుబట్టి మన మూహింప వలసినదే. 
నన్న్యయ్యాకుః బూర్వము చాళుక్య రాజులు చొలవతకు వైదిక మర 
మునే (ప్రోత్సహించినను, బేశమున జౌొద్షజై నాదులగు నవే దికమతము 
భం షా 
లకు నింకను గొంతవ్యా ప్రి లేకపోలేదు. జై నమప్పటికే కన్న డొదేశమున 
0 
స్థావర మేర్పరచుకొనినది _రాజనరేందుని కాలమున నాతని వై దిక 
మతాభి నివేశముసకు వై దికమత స్థిరీకరణ (ప్రయత్న మునకు నన్నయ 
రం థు 
భారత సంహి తారచనము మంచి దోహద మొసంగినది, అప్పటినుండియు 
టై నకొద్ధము లీజేశమున మరల దలయె త్తికొనలేక పోయినవిగాని, కన్నడ 
'బేశమునుండి యవై దిక శై వమత(ప్రవాహ మొకటి పొల్లుగావచ్చీ 
యీ దేశమును ముంచివేసినది. దానిని |పతిఘటింఛి శివశేశవాభేదరూ 
& 
పమగు “*హరిహరనాధతత్వమును |పతిపాదించు తలంపుననే గావలయు 
ఖే ని (6 ర్త 2 అం 2 
త్రీక్ర ,-నొర్వుడు ¢ ధర్మా దె వతేస్థిరి భార తొఖ్య మగు లఖ్యం మైన యా 
మ్న్మాయములా '” జెనుంగున రచింపంయబూన్కి అందు * విమష్టుకూపాయ 
నమశ్శివాయ యనిగొల్బెడు భ_క్షజనంబు వై దికధ్యాయిత కిచ్చ మెచ్చు 
పర్వతత్వమునే *” గొలిచియున్నాడు, తిక్కనార్యుండు సెలకోలిపిన 
యో హారివారా భేదభావమే పీరోశై వ వీరవై ప్లవముల నంతగా “పై కిరా 
నీయక మట్టుపెట్టి, యాంధ్రానళిని చాలవరకు పౌరాణిక మ'తొను 
యాయులుగ శేసినది. ఇట్టి సాంఘికస్థితియే తరువాతి యాంధవాజ్మయ 
మున |ప్రతివింబించి నట్లగపడుచుస్నది.  తిక్క_నసహచరులగు మారన, 
శకేతన, మంచనాదు లీభావములనే పోసించిరి, “కేతన విజ్ఞానేశ్వర మనుపర 


f 

యాజ వల్కణ్య స్మృతినిగూడం “దెనింగించి స్మా _రృధర్మములను వ్యా _ప్టిగావిం 
చుటకే తోడ్పడెను. ఎక్తైం్రెగ్గడ “ళశంభుదాసుడే” మైనను, భారత, 
రామాయణ, వారివంశాదులను రచించి నృసింహపురాణమును అహో 
బిలశక్నేత్రమునండలి నృసింహస్వామి కంకిత మొనొర్చెను. _నాచనసోము 
డుత్తరహరి వంశమును, తిక్క-నర చించిన భారతకథ కావలీకథగా నిరూవీం 
చుచు, నాతనివలెనే తనరచనను హరిహరనాథున కే యంకిత మొసంగను, 
తరువాత శ్రీనాఖాదులును కేవల 'వై దిక మతాభిమాను లేయైనను కొందరు 
శివకథారచన యందాదరము ాచ్చుగాం. జూపినారు, ఆకాలములోని 
కాకతీయులు, ెడ్డిరాజులును గూడ వ్వైదిక మత్యప్రియులె మైనను, 
శె వాభిమానమే కొంతసాచ్చుగా గలవాశరేమో. _ కాని మతబ్వేషమ 
కలవారు మ్మాతముకారు, ఈ కాయమున నై ప్తవకథారచనలును 
లేకపోలేదు. తిక్కనతాత భాస్క_రుడే రామాయణమును 'జెనిగించినట్లు 
తెలియుచున్నది. తిక్కన ఉత రరామాయణము ఎక్షాడ్రెగ్గడ రామా" 
యణమును చెనిగించినారు. రంగనాథ రామాయణమను ద్విపద రచన 
యొకటి కలదు. ఇది చేశీయఫక్కి_ నవలంబించిన చైనను కేనల 
వైన్టవమత (ప్రతిపాదక మనుటకును వీలులేదు. వెన్నెలకంటి సూరన 
రచించిన విష్ణుపురాణముగాని, పోతనామాత్యుని భాగవతముగాని._విష్తు 
కథలను గూర్చి “తెలుపునవేగాని, నై వ్లవమత (పతిపాదకములని చెప్పు 
టకు వీలులేదు. ఈ కవులు వై స్పవమతస్థులునుగారు. పోతన తనభ్ధాగ 
వతమునం గూడ నదె దై పతభానన మునే వ్య కీ ren (క్రీ. శ. 15వ 
శతావ్దినరకు నాంధ్రసాహిత్యేమున సుప్రసిద్ధములగు 'కావ్యవబలలో నెచ్చ 
టను ట్ర “వేంకటాచల (వశంసగాని, తలి డై వంబగు (శ్రీ మేకళు 
శ్వరస్వామి (పశంసగాని శానవచ్చుటలేదు. 

పదునేనవ శతాబ్దిలోని యాంధ్రసాహిత్యమునం దై. నను ఈ స్వామి 
నిగూర్చి తొలుత విశేష (ప్రశంస చేసినవాడు తాళ్ల పాక వంశీయుడగు 


టి 


అన్న మొచార్వ్యులే, ఈతనిని గురువ్రుగను హితునిగను బడసి "పెను 
గొండలో క్‌ర్తాట నాజ్యధురంధరుడై న సాళువగుండ నరనీంగరా జూకాల 
మున నుంజెను. ఈ సాళువీగుండ నరసింహరాజు * 1465__1478 సంవ 
త్సరము వరకు కర్ణాటరాజ్యుము నేలిన విరూపాతు రాయని సేనా నాయ 
కుడుగా నుండి 1478 సంవత్సరము నందాతని రాజ్యము న్మాక 
మించుకొని 1487 సంనత్సర (ప్రాంతమువరకు స్లతంత్రయుగా రాజ్యము 
చేసి నట్లగపడు చున్నది. 148 సంవత్సరము మొదలుకొని తుళువ 
నరసింగరాయల తశౌసనములు కనబడుచున్నందున నప్పటిళోనే యీతని 
రాజ్యము సమా ప్టియెయుండును, _ 'సాళువ నరసింహుని పూర్వులు 
సయితము బుక్క.ళాజూది కర్తాటాఫశ్వరులయొద్ల దండనాథులుగా నుండి 
బళ్ళారి మండలములోని యానెగొంది సంస్థానాదులను పాలించు చుండినట్లు 
హౌలియు చున్నది. 


న్‌ శ ళ్‌ = క్‌ 9 
తు పాక చిన్నన్న రచించిన అన్నమాచార్య చర్మిత ను బట్టి 
వరాడేంగా.నీ సాళఘువనససండ నతోసీంవారా జూకాలమున 


6 చేరువటంగుటూరనుపురం బీలు, 
రాచమూాక లలో? బర్మాక్రమ శాలి 
నాళీకచాంధవాన్వయు డజేయుండు 
సాళువ నరసింహజనపాలుండొకడు * 


'కకప మండలములోని తాళ్ల పొకకుం జేరువను టంగుటూరను 
పురంజేలు రాచమూకలలో? “బర్మాక్రమశాలిగా చెప్పంుడీనాండు. 
కాని యప్పటి కింకనీతండు వరాహాపురాణమున దాని కృతిక _రృలగునందె 
మల్లయ ఘంటసీంగయలచే వర్మింపంబడిన రీతిగా 


“ పోలున్‌ భార్గవరాముతోడ ననుచున్‌ భూనింప 'వేలాపరీ 
'తేలామండల మాధరాధరముగా నేకాతషత్రంబుగా 


9 
నేలున్‌ సాళువ సారిసింహుడు భుజంగేంద్భాద్రివై నున్న 
లమ్మీలావణ్య సరోవురాళము చిర శ్రీవృద్ధిగావింపగన్‌ ష్‌ 
4 వేలావరీ తేలామండల మాధరాధరనముగా చేకాతషుత్రంబుగా 
చేలు” వాడుకాలేదు. అనగా నిపుటిీకింకను కర్తాటరాజ్యరమాధురం 
ధరుడు కాలేదన్నమాట. విరూపొతరాయల సేనా నాయకుడుగానే 
యుండి రాచమూాకలలో? బర్మాకమశాలి యని అనిపించుకొనుచున్న 
వాడు, కావుననే యాతడన్న మయ్య యొద్దకవచ్చి యాతనియందు నాతని 
యిస్తదైవమ'స  శ్రీవేంకట్ళాద్రిపతియందును. భక్తిగలవాంశ్ర యన్న 
మయ్యను గౌరవించి తన యూరికి రమ్మన్నాడు. జప్పుడన్న మయ్య 
యా నరసింగరాయలు “6 సహజవై ప్టనభ కి సలిపెడువాడు * గావున 
నాతని సహవాసమైన దోసము లేదటంచు నాతడంపిన యందలమెక్కి- 
చని * టంగుటూరి శకేశవమూార్తికి నినతుండై ఆశం డమర్చిన యొక 
నగరిలో రాజుతో వేరులేనికూరిమి నుండినాండట. 
అంత ఈ పావనుండగు దాళ్లి పాకాన్న మయ్య, 
దీవెనలంగె వర్ణ లుచు నారాజు 
బలియుడై పరిసంథిబలములనడచి, 
నలెజేగి సింహానంబుజేకొనుచు 
దనసంపవలు సమస్తము నన్నమయ్య 
వనియన్ను చును వాని శకెంతయు మొక్కి 
ననకాంబరాదుల (గ్రామనంతతుల ౫) 
పూజుచేసినాడట. అంజేకాదు, 
6 చేపట్టితన యంతంజేయండెప్పుడును 
హితునిగాగురునిగా నెల్ల బంధులుగ 
నతనినే భావించి యంగపంచెడును ౨ 
జట్లు తొలుత మార స్థ్రరాజ సస్థాపకుడగు చందగుప్తు రకు చాణక్యుని వలెను, 


10 

హౌందవరాజ్యరమా? ధురంధరులై విజయనగరరాజ్యస్థాపకులగు వారి 
హార బుక్క-రాయలకు విద్యారణ్యులవలెను, అనంతరము శివాజీ మహా 
రాజునకు--రామదాసువతన్యు  రఘనాధభూపాలునికి గోవిందదిశ్నీతుల 
వలెను ఈ సాళువ నరసింగరాయలకు ఆకాలమున నన్న మాచార్యుడు 
గురువు, హితుడు గూడ నయ్యెనని తోచుచున్నది, ఈతని యుపదేశాను 
నరణమునను, తదాశీర్వచనఫలిత ముగాం గలిగిన (శ్రీవేంక శుశ్వరస్వామి 
యన్నుగహమువలననే, యీతని శత్రువుల వినాశనము, విజయపరం 
పరలు కొన్గాటరాజ్యసింహోసన మ్యు_ నతేనికి లభించినవను నమ్ముకముగల 
వాండయ్యాను. కావుననే యన్న మాచార్యులను తనహితునిగను గురున్చ 
గను భావించి యాతని క్షిష్ణదై వము శ్రీవేంక కుశ్వరస్వామి కనేక్ష గామా 
దులను కానుకలుగా సమర్పించెను. ఇట్ల న్నమాచార్యులమూలముగా 
టంగుటూరి పురాధిపతిగానుండి (క్రమముగా కొర్భాటరాజ్యాధిపతియై 
6౯ వేలాపరీజేలామండల మూాధరాధరముగా నేక్రాతషత్రంబుగా నేల 
వొచ్చిన నరసింగరాయల ర్వి ప్రతాపములేగాక, వీరికభిమానదై వత మైన 
(శ్రీవేంక శేశ్వరస్యామి మహిమా ప్రసిద్ధులును తెనుగు'దేశమునం (గ్రమముగా 
వ్యా ప్పిలోనికి రాజొచ్చినట్లగప పడంచున్నది. 

కావ్రననే యితడు కర్తాటరాజ్య సింహాసనారూఢు డె నవిదప నీత 
నికి ఈ జై మినిభారతమును ౨ గృతి యిచ్చిన పిల్ల లమజ్జి వీనవీరభ దు 
డీతనిని ఈ శ్రీ వేంకట్నాదినాథ దయావర్తి ర్భితరాజ్య ౫ ను విశేమ 
ణమువే నా క కృతిపంచమా శ్యాసాదిని పంపింది; 


శ్రీ వేంకటాదినాథ ద 
యావర్థితరాజ్య, సన్ను తార్థిజనమహీ 
జేవాగ వై రిన్భసరా 
Qa 
జీవ నికర చంద నారసింహనలేం[ద్రా ॥ 
(కై_మి. ఛా. ఈ ఆశ్వా_ ఓ) 


1 

వినవీరన్న నరసింహరాయని యాస్థాసకవులలో నొకడు. ఈతండు 

తాను కృతియిచ్చిన జె మినిభారతములో నీ నరసింగరాయల కీ గిప్రతా 
పములను విశేషముగా వర్ణించినాడు, 


“సీ, తన భుజూపరిఘవేత ధరావరారోవా 
భరియించి బర్చరబాహుడయ్యె ' 
దన (పతాపంబుచే త దిగంతరంబుల 
దీవించి యంబరాదిత్యుండయ్యె 
రాజమ్రుండె ధరణీ వరావాబిరుద 
వర్ల ఫలకాయమాన దుర్వార గర్వి 
'తాహితోర్వీశవిపుల దోరంతరుండు 
సాళ్వగుండయ నరసింగజనవిభుండు. ౨ 
వ “ఆ రాజపర మేశ్వరుండు అర్హాసళ సమాసన్న రాజన్య ఫీర్య 
(పసవవాసనామ్ముదితంబై న భ్మృదాసనంబునం "జేరోలగంబుండి పురాశేతి 
హాస కథ్యాపసంగంబుల వినోదించుచు * అన్నాడట :._- 
క॥ నామది నిరతము భారత 
రామాయణ కథల (శ్రమరంజిలు నందు౯ 
జై మిని భారత మనంగా 
భూమి నపూర్వము పురాణముల గణియింపళొ, 
"తే ఆపురాణముగన 'దెనుగయ్యెనేని 
కుందనము కమ్మువలచిన చందమగును, ౫ 
66 "కానన హృద్యానవధ్య గద్య పద్యానుబంధింబుగా టబంధం 
బంధ్రభాషను జై మినిభారతంబుశం బశ్వమేధ పర్వంబు నిర్విఘ్నంబుగా 
రచియింపుమని యానతిచ్చిన, 22 నమ్మపహ్మో(ప్రబంధనునకు మంగభళాచర 
ణంబుగొం దదీయ వంశావళి నభివర్ణించి, సాళువ గుండమహీావిభునకు 


12 
సోతని కులభామినియగు మల్ల మాంబకును * , శ్రీముదహోోబిలేశ్వర నృసీం 
సాని యంశమునన్‌ నృసింహుడున్‌ * పుక్టైనని చెప్పినాడు. కాని 
జ 9, 

యో క ఫత్యౌది (పశంసలో నెచ్చటను నీ నృసింహరాయని వైష్ణవాళి 
మానమును గూర్చిగాని యాతని యివ్షదె వమగు (శ్రీ, వేంకశుశ్వడని 
గూర్చిగాని (సశంసింపనేలేదు. అకాలమున వేంక "ఓశ్వరునికంచను అహో 
బశేశ్ళరుడే తెలుగుకవుల నెక్కుడుగ నాక గర్జించి నట్లగపడు చున్నది. 
అయినను పంచమాశ్యాసాది నీతయ * (శ్రీ వేంకటా దినాథ, దయా 
వర్ణి తరాజ్యు *” డను విషయమునుమ్మాత్రము సూచింపకపోలేదు. 
ఈ సాళువనరసింగరాయసి మూలముననే తరువాతి కర్గాటరాజులలో 
శ్రీ వేంకటాచలసతి సేవాస క్రి ప్రబలి దినదిన (ప్రవర్షమానమై చేశ ప్రసిది 

ఎవి థి a mp 
గాంచినట్లున్నది. కాని యాతండు కర్దాట్నపభువై నసిదప (ప్రబంధకసితనే 
యహాదరించినాడు గాని తొలుత తానుమెచ్చిన _దేగిరచననలనుగాని, 
అన్న మాచార్యులనుగాని మరల స్మరించినళ్లై యగపడదు. 


సాళువగుండ నరసింహరాజు సంది మలయ సుంట సింగయలచే 
రచింపబడిన వరాహపురాణమును గృతినందిన తుళువ నరసింగరాయలకు 
పతి, అనలా నాతడు కర్ణాటరాజ్యము నేలుచుండిన కాలములో నీత 
శాత్రనియొద్ద సేనాధిపతిగా నుండెను. _ కావుననే తన కృతిపతికి పొయైన 
సాళువనరసింహరాజ రాజమాళి పావనాన్వయంబును గూడ మొదల 
నర్మింతుమని చెప్పి వారట్లు చేసినారు. * అట్టి నరసింగరాజరత్నంబుచేత 
మన్నన వడసిి మై న్యనాయక పట్టభద్రత్వంబున, నిర్హిద విజయలథషీ J 
మహాత్యంబున్క దీర్భాయుర్ర శ్వర్య ధుర్యుండై 9 యూశ్వర నాయకుసకుం 
(బియతనూభవుండై న నరసవసుధాధ్యముండు నిర్వంచితాన్ముగహంబు 
నం దమ కావ్యంబు బర్మిగహించెం గావున, దదీయ వంశావతారంబు” 
వీవప వర్ణించినట్లు సవ్పినాండు, _ కాని యీకృత్యాదలో నెచ్చటను 
శతడును  సినవీరననలెనే (శ్రీ వేంకటాచలపతి ప్రశంస చేయనేలేదు, 


18 
"రెండవయాశ్యాసాదిని కృతిపతి సంబోధన పద్యములో మొత మోతే 
డును తన పతివలెనే వేంకట్ళాదిపతి సేవా న కుండని చెప్పినాండు 2... 


శో శ్రీవేంకటాది పతి సం 
సేవా హేవాకినిపుణ శేహాహిఫణా 
భీవిన మన కరకర సే 
వామ్మిభమ ఈశ్వరేయ్యదు నరసింహానృపా ॥ 


(వరా. పురా. 2౪, ఆ తీ 


సాళువ నరసింహరాజు మొదట దండనాభుడుగానుండి విరూపాతు 
రాయల యసంతరము కర్ణాటరాజ్యాధిపతి యట్లయ్యెనో, అశు 
zr ౧౧ ంం 
యా సాళువనరసింపారాయల యనంతరము అనగా 1487 సం, (పాంత 
మున నాతనియుద్ద సై న్యాధ్యముడుగా నుండిన తుళువ నరసింగరాయ 
లును కర్భాటరాజ్యాధీశుడయ్యెను. ఈ సంవత్సరము తరువాత శే యీతని 
శాసనములు గానవచ్చుచున్నవి. ఈతండు రాజ్యమునకు రాకపూర్యమి 
వరాహపునాణ మోతని కంకితమిోాయం బడియుండును. కావుననే క ్రతిపతికీ 
పతి యని చెప్పి సాళువ నరసింగరాయని వంశవర్థనముకూడ సంది మల్లన, 
9 crs 
ఘంట సింగయలు అందు చేయుట తస్థించినద. 


ఇట్లీ వరాహపురాణమునకుం. గృతిపతిమై. శ్రీ, చేకటాద్రి 
పతిసేవా హేనాకనిపుబండ * సి వెప్పంబడిన తుళువ సరసింవా చేవ 
రాయలు (శ్రీ వేంక కేళ్వరస్వామికి స్వయముగ  నంకితేం బొనర్చుచు 
6 ఆము క్రమాల్యద ౨ యను తెలుంగు [పప్రబంధరాజమును రచించిన 
శ్రీ కృష్ణదేనరాయల తండ్రియే యను విషయమును మనము ముఖ్య 
ముగా గుర్తింపందగియున్నది. (శ్రీ వేంకటాచలపతిని తన యిష్టదైవ 
ముగా జప్పికొని యాతనిం గృతిపతిగాం జేసి |ప్రసిభ్ధాం ధ్ర ప్రబంధము 
నంకితముగా నిచ్చిన (ప్రభువతంసులలో కృష్ణరాయలే మొదటివాడు, 


14 
అతని ఫూర్వులగు కర్తాట్నపభువులు కేవల వైవ్లన లగునో కాదో 
చెప్పలేము. కాని, కేవల వై స్షవునిచేే 'వెవ్షవ మత పక్షము, 
a__౯౩ at 
శ 9 _ 
వైవ్ఫన కథనే యిలివృత్తముళ (గ్రహించి తెలుగున రచింపబడిన 
యుత్తమ (ప్రబంధములలో శీ కృష్ణరాయని విన్లుచి త్రీయమే మొట్ట 
మొదటిది యని చెప్పక తప్పదు. ఇంతకు బూర్వము తాళ్ళపాక కవుల 
రచన లనేకములు వేంకశుశ్వరుని గీ రించుచు (వ్రాయ(బడినని కలవు. 
వానిని విస్మరించుటకాదు కాని యవి యన్నియు చేశిరచనావి"కేషములే 
కాని అము క్రనాల్యదను బోలిన (పౌఢ (ప్రబంధములు కావు, ఈ 
తాళ్ళసాక కవుల రచనలును (క్రీ, శ, 15.న శతాబ్దిలో బయలు'దేరినవే. 
ఈ కాలమున వమొర్షరచనాధురంధరులగు (పొఢకవు అనేకులు గలరు, 
వారిలో. నొందరు (శ్ర "బేంక్‌ శేశ్యురస్యామి సేవాన కులగు (ద్రభువులకుః 
గృతి యిచ్చినవారును లేకపోలేదు, కాని యాబేవునికి. గృతియిచ్చిన 
వొారుమూ[5 మగపడరు. జై మినిభారతమును గృతినందిన సాళువ నరసిం 
Qa. 
గరాయలుగాన్కి వరాహపురాణమును గృతినందిన తుళువ నరసింహరా 
యలుగాని, తమ యాస్థానకవుల నెవ్వరిని (శ్రీ? వేంకశుశ్వరుల కొంకితముగా 
రచింపమని (పోత్సహించినట్లులేదు. అన్నమాచార్యులు తొలుత దాను 
నరసింగరాయలతో నాతని యూారిక్రిబోన్రనపు డాతడు. సహాజ వైవ్లవ 
భోక్త సలొపెడువాడు గావున నాతని సహవాసము దోషముకాదు అని 
నలంచి 'వళ్ళినవాడే గాని సీతడు విజయములనుగాంచి పట్టభద్రుడై న 
తరువాత నన్న మాచార్యుల నితండొప్పరికించిన రీతిజూడగా, నన్న మయ్య 
తలంచినట్లుగా నీతడంత సహజ వైవ్లవభ క్రి కలవాడు కాజేమోయని 
తోచును. _ పీనవీరనాదులు నీతని వై షవభ కినిగూర్చి (ప్రశంసింపలేదు. 
యారు న. 
శావ్రన నప్పటికింకను బండిత కనిలోకమున వె, ష్రవమత (ప్రాబల్య మో 
యాగ 

'తెలుణసదేశమున నంతగా నేర్చడలేదేమో యని తలంపవలసివచ్చు 
చున్నది. దీనికీ. దగినకారణమును మన మూహింపవచ్చును, 


1$ 


చిరకాలమునుండ్కి అనగా నన్న యకాలము నుండియు తెలుంగు 
'దేశము వై దికమతమునకుం బట్టకొమ్ముమై యుండెను, (క్రీ, శ. 13, 18 

qa__ లు a 
శతాబుభణయందు వీరశైవ వీర్శవెన్నవ మతములు పశ్చిమ దథీణబేళ 

(a) రు ౬.౯౦ 
భాగములందు బయలు బేరి "తెలుంగు బేశమునం గూడ వ్యాపీంపంజొచ్చినవి. 
వై దికములగు శై వవై స్లవముల కీ జేశమున నాదరము లేకపోలేదు గాని, 
వీనియందు వీరత్వచిహ్నాములుగ నవై డికలశోణములు 'ంపొందిన 
రు 

వెంటనే, వాని సరికోట్టి నివవిష్షన్రల కశోదమును నిరూవించుచు, నాయి 
వాదనును ఖండించుటయీ, నన్నయ (ప్రారంభించిన * ఆరూఢ గద్య 
పద్యాది (ప్రబంధ ౨ (పౌఢనూర్ల కవితా సంప్రదాయము ననుసరించుచు 
వచ్చిన వై దిక కవులకు (ప్రధాన క_రృవ్యమైనది. కావుననే దానిని విష్ణు 
రూపాయ నమశ్శివాయ *” యని * వారిహరనాధ ” సంకర్తన రూపమున 
నొందరు కనులు సాధింప యన్నించిరి. మరికొందరు శంభుదాసొదులు 
హారివంశే నృసింహ పురాణాదులను 'జెనిగించి యందలి విషయములను 
"దేశమున వ్యా ప్రిగావింప నెంచిరి. మరికొందరు (శీనాథాదులు _ వైదిక 
శె వము నవలంబించి తవు రచనలను సాగించుటచే తామే యా కార్య 
మును సాధింపనెంచిరి. కావుననే పాల్కు-రికి సోమనాథుని జేశిఠచనల 
మూలముగా నాం సాహిత్యమున నెలకొని తెలుళుచేనమందలి జన 
సామాన్యమును తాత్కాలికముగా: గొంతవర కాకర్షింపగలిగిన వీరశై 
వము, తరువాతి 'తెలుగుంజనుల జీవితము'పై 6 దన (ప్రభావమును విశేష 
ముగా నెరప లేకపోయినది. 


దీనితో పాటు ఆ కాలముననే దశీణజేశమున బయలుజేరిన వీర 
వై వ్లవ మతముకూడ తెనుళపదేశమున నా యుగమున నంతవ్యా క్రీలో 
నికి రాలేదనియే చెప్పవలెను, (ప్రాచీన వై దిక సంప్రదాయానుసారముగ 
శివపూజలును, విష్ణుపూజలును "దేశమున సాగుచునే యుండినవి. శైవ 
భతములకు శివపూజలకు (శ్రీశై లము ముఖ్యస్థానము కాగా, విష్ణు పూజ 


16 
లకు వైప వాభిమానులకు అహోవిలను (ప్రధానస్థానమై యుండినట్లగ 
పడుచున్నది. పాల్కు_రికి సోమన తరువాత ఏడుప ర్తి సోమనాథుడు, 
బసవన్న, గౌరన, మొదలగు వారు చే_వకావ్యములను రచించినారు, 
బసవపురాణ పద్యకావ్యము", (ప్రభులింగలీలలు,  నవనాథచర్మిత్ర 
అనునవి వీరి కావ్యములు. ఇవి వీరశె వమతమునే యుడాటీంచుచు దేశి 
న (2 ఖం 
రచనారీతినే యనుసరించినవి. ఆ కాలముననే కాచనిభుకు నిర్జల రాజుల 
“వీర _ రంగనాథరామాయణము, వెన్నెలకంటి సూరన విష్ణుపురాణము, 
పోతన భాగవతము, భె రవకవి (శ్రీరంగమా హాత్మ న్పిము బయలు దేగినవి. 
కాని యిని కేవల వె షవమత సం పదాయాగ్లాటకయుబుగాని, వై షవులచే 
న ఖం 0 

రచితములుగాని తావు, కే తిక్కన, నాచనసోవుప్యు దూబగుంట నాగా” 
యణకవి, బై చరాజు వెంకటకవిమొదలగువారు హరిహరనాథ భ కిన్కీ 
శివ కేశవా భేదమునూ ఉద్దాటించుచునేయున్నారు. ఈ కాలమందలి విష్ణు 
పురాణాదులు కేవల వై పవ సంప్రదాయములనే యుక్హాటించునవి కాక 
పోగా నాచన సోమనాదులు వారి (గ్రంథములలో నా కాలమున "జేన 
నులోం గలిగిన శినవై ప్లవ "భేదమును, తత్కృతవాదములను పరిహరింప 
దొరకొనిరా యను సంబేహముకూడ కలుగక మానదు. తిక్కన హరిహర 
నాఖని గీర్హించి యూరకున్నా డేగాని ఉత్తరహరివంశములో సోమన యా 
వాదములను స్పష్టముగా ఖండించినాడు. 


“ పరివాదాస్పద వాదమోద మదిరాపానంబుచే మత్తులై 
హరిమేలంచు హరుండు మేలనుచు నేలా వాదముల్‌ ”” 


అని వానిని గర్జించినాడు. కృష్ణుడు బదరికా[శమములో శివని 
గూర్చి తపస్సుచేయుట, పాళుప తాన్హ్రుమునకు నారాయణా స్త్రమునకు 
పోట్లాట గలుగణగా |బ్రహ్మజేవుడు వచ్చి * ఓహో మిరిట్లు పోరిన జగ 
(శ్రళయము కలుగును గాన ఉపనంహారింపుడు ’” అని చెప్పి శాంతింప 
జేయుట్క శివశీశన్ర 'లేకరూపమును బొందుట మొదలిప కోథాంశములు 


17 
పురాణాంతర్షతములే మైనను, తాత్కా_లిక్ర సాంఘీక జీవిత చరిత్రమును 
గూడం జితించునవివలెనే యగపడుచున్న వి. ఎత్తా-పెగ్గడ తన నృసింహ 
పురాణము నహోబిల నృసింహస్వామి కంకితమిచ్చుటచేతను, వెంకటా 
చలము నొక శ్నేత్రమ్యాతముగం బేర్కొని యూరకుండుటచేతను ఆ కాల 
మున కహోబిల వ్నేత్రమునకున్న (ప్రసిద్ధి వేంకటాచలమునకుం బెనుంగు దేశ 
మున నింకను పర్పడియుండలేదేమో యని సం'దేహింపవలసినచ్చుచున్న ది. 
ఎక్హ్రైాంపెగ్గడవలెనేే అనంతామాత్యుడును తన భోజరాజీయమును అహో 
విల నృసింహస్వామిే యంకిత మిచ్చినాండు. అతండు వెంకటాచలమును 
గూర్చిన (ప్రశంస యేమియు. జేయనేలేదు.  15.వ శతాబ్ది పూర్వభాగ 
మున నున్న మడికి సింగనయుందన వాసిష్టరామాయణమును అహోబిల 
స్వామికే యంకిత మొనర్చెను, ఇంతేగాక మన యన్నమావార్యుని 
గురువుగా హితునిగా భానించినవాండును ౪6 శ్రీ 'వేంక శుశ్ళర (ప్రసాడలబ్ధ 
విజయుండుగా ౨” జెప్పంబడినవాండు నను సాళువగుండ నరసింగరాయలు 
కూడ “శ్రీమదహోోబిలేశ్వర నృసింహుని యంశమునన్‌  బుట్టినవాడే 
గదా! అటు రాజమ హేంద్రవరమునుండి ఇటుకొండవీడు, కర్ణాటమువరకు 
గలరా జాస్థానముల ననేక సన్మానముల కంది, ఆం ఆంధ్రదేశ మంతటను 
జుట్టబెట్టిన శ్రీనాథుని దృష్టినై న నీ వేంకటాచలస్యామి యా కాలమున 
నాకర్ణి ంపలేకపోయినాడు. (శ్రీ వేంకశేశ్వరస్వామి నేవాసక్షులైన 
సాళువ, తుళువ నరసింగరాయ లిద్దరునుగూడ నా బేవుని కొక కృతి 
నై నను దమ యాస్థానకవులచే న 'కితము చేయించినవారు కాలేదు. వారి 
యాస్థానమునందలి కవులుగాన్కి _ వారికిగృతులం నిచ్చిన కవులుగాని 


అంత నె వవమతౌాభిమానము కలవారు కారేమో. ఆ రాజులును 

శేవల _ వై వ్లవమతౌభిమానులని చెప్పుట కనకాశము కనబడదు. 

కావుననే తరువాతి పదునారవశతొబిని స్వయముగ వై సషవమతాఖి 
టు వ 


మానియె, తన్ముత తత్వమును న్య క్షీ కరింపగల కథాంశమునే యితివృత్త 


18 
ముగా [గ్రహించి (ప్రౌఢ పబంధమును రచించుటయే గాక్క దానిని తన 
యిష్ట్టదై వమగు (శ్రీ, వేంకశేశ్వరునకే అంకితమిచ్చు తెలిభాగ్యము 
తుళువ నరసింగరాయని పుత్రుడణు (శ్రీ, కృష్ణ బేవరాయనికే లభించుట 
తటస్థించినది, ఈక ఎమ షరాయని కించుకపూర్వము _ అనగా 15.వ శతా 
బ్ర్యాంతిమ భాగమున వెన్నెలకంటి సూరన దాను 'జెనుగున రచియించిన 
ఏస్ణుపురాణమును. * కోర్లాటనరేంద్రద త్త సముదంచిత శాశ్వత రాజ్య 
నై భవః ”డై పాకనాటిలోని గుడ్లూరు రాజధానిగా నేలుచు చైప్షవ 
మతాభిమానిమైన రావూరి రాఘవరెడ్డి కొంకీత మొనర్చెను. ఈ రాఘవ 
"రెడ్డి తిరుమల తాతాచార్యుని శిష్యుండై నట్లు, 
ఈ కిరుమలతాతయేకిక, వరశిష్యునకనుపమేయ వై దుష్యునకు౯ 
పరభూసాలత మస్పం, హర ణాదిత్యునకుం బల్ల వాడిత్యునకుకా 09 
అను పద్యముననలనం 'జెలియనచ్చు. చుండుటచే __ తిరుమల తాతా 
చార్యుల శిష్య లై వైష్ణవాభి మానముగల (పభువు లాకాలమున 
గొందరై న లేకపోలే దని తెలియ వచ్చుచున్నది. _ కాని విమ్షు పురాణ 
మును 'దెనిగించిన సూరన మొ్యత్రము వైప్షవుడు కాడు. వైష్ణవ మత 
దృష్టితో నాతడు దానిని 'జెనిగింపనూ "లేదు. కావున నప్పటి కింకను 
(పనిద్ధ కవులలో వై వ్లవమతాఖి నివేశము గలిగి కేవలము వై వ్లన మత 
వన! సంబంధించిన nS కావ్యములుగా రచించువారు ER దేర 
'వేదని తలంపవలసియున్న ది. 
క్రీ. శ. 18.ప శతాబ్దిలో నవై దికమగు వీరశై వమతమును జన 
సామాన్నమున వ్యా వీగావించు నున్దేశముతోడనే ద్విపద్య రగడ, 
నీస, గీతోదాహారణాది 'ేశిరచనల మూలముగా (ఆరూఢ గద్య 
పద్యాది (ప్రబంధ పూరిత సంస్కృత భూయిష్టరచను మానుగా సర్వ 
సామాన్యంబుగామి, జానుతెనుగున విశేష (పసన్న తతో కోర్కె-దై వార 
రచన గావింతునని ౫ చెప్పి దానిని తెలుసబాసలో నెలకొలిపి, యాంధ్ర 


19 
దేశమున (శీత లమును, ఆ (శ్రీశై లమందలి మల్లి కార్జునుని ప్రఖ్యాతీసి 
వ్యాపింప చేయుటకు. దోడ్చడిన పాల్కురికి సోమునివలెనే, 15_వ 
శతాబ్దమున, ఆ (శ్రీపర్వతమున'కే దత్నీణపు కొన యందలి శేవశై లము 
నధిస్టి౦చియున్న (శ్రీవేంక శేశ్వరస్వామి మహిమాలిశయమును నై సవ 
మత తత్వమును, ద్వొపద, వచనుసంకీ రృనాది చేశిరచనల మూలముగా 
నాంధభాషలో నెలకొల్పి కర్లాటకప్రభువులచే  ననేకములగు కానుకల 
నా'జేవునకు సమర్పింపంజేసి, యాచదేవుని ప్రఖ్యాతిని, నై ప్టనమతమునందఖి 
నివేశమును 'తెలుంగు'దేశమున వ్యాపింపంజేయుటకు (ప్రయత్నించిన వారు 
తాళ్ల పాక వంకీయులగు నన్న మాచార్యాదులు, పాల్కురికి 'బేశిరచనల 
వలెనే తాళ్ళపాక వంశీయుల టేశిరచనలును అుగ్రవాజ్బయమందలి 
చదేక్లిశాఖ కమూల్యా లంకారము లనక్రతప్పదు,. అయిళతే _ నన్నయ 
తీసిన “ఆరూథ గద్యపద్యాది ప్రబంధ పూరిత” మగు *మార్షము?) 
రాజమార్ల మయినతోడనే సహజమగు “దేశిబాటిినశచయవారు లేక కప్పు 
వడిపోనుట తటస్థించినది. (శ్రీవేంక శేశ్వరస్వామిని దర్శించువారికి గౌరన 
(పదము అనాయాస సాధ్యమునగు మోటారు మార్లమొకటి పడినతరువాత, 
కష్టసాధ్యము, నికృష్టమున ఉనడ్తక్షత్రోవ” ను బట్టయిాచు నాథ్యులెన 
నైన నుందురా! ఈదేశి * నాటుతోవ*) కూడ కొద్దికాలములో 
కప్పువడి పోవలసినటె !! కాని యామోటారు మార్షమునం బోవుటకు 
ధనము 'నెచ్చించవేని సామాన్యజనుల కాదేవునియంను( గ లభక్తి తొత్సర $ 
ములే యాబొట .._ ఆనాటు [తోవ _ కోప్పువడి పోవకుండం గాపాడంబడు 
టకు. గారణమగును. మరుగుపడి పోవనున్న నాటుత్రోోవ కీకాల 
మున విద్యుద్దీపము లలంకారములై జిత్మశములగు భో క్షవరులననేకుల 
నాకర్షించునళ్లు;, కాలగతి నంతరించి పోవనున్న యీ చేశిరచనలును ఈ 


కాలమున మ్యుదణ సంస్కారములను బొంది సాహిత్యవిమర్శకులదృష్టి 
నౌకరి ంపం గలుగుచున్న విగదా. 
యి 


20 

ఇట్లు ఈ మార్షపద్ధతి ౨ నైన ప్రౌఢ ప్రబంధ కు 
సాధ సొహిలీలోకమును శై. లము వై పునకును శేష శేవిభావము 
నె పునకు నాక ర్టింపంగలిగిన కవితా సార్జభాము[డు వి: విజయనగ రాయ 
సామ్రాజ్య ధురంధరుండగు శీ కృష్ణ దేవరాయంటే యని గు ర్తించినాము 
గదా. ఈతండు (ప్రాచీనాంధ్రుల _ అనగా |క్రీస్తుశక |ప్రారంభమునాటి శాత 
వాహ నాంధ్రరాజుల - స్మామాజ్యధురమును 15 వందల యేండ్ల పిదప 
మరల ధరించిన వాంజేగాక్క ఆ (పాచీనాంధ్రులకుల 'దైవకమై కృష్ణానదీ 
తీరమున (శ్రీకాకుళ శ్నెత్రమున నెలకొనియుండి అప్పటినుండి యిప్పటి 
నరకు నా యాంధ్రుల శిల్చ్పకళా నై నై భవముతోపాటు వారి శేమాఖి 
వృద్దులను గాపాడుచుండిన, ఆం్భధ్రవిష్ణువే __ ఆ యాంధ వల్లభుడను 
చేవ, (శ్రీపర్యతము దత్నీణపు భాగమున |శ్రీవేంకటాచలపలి మాపమున 
నెలకొని యా యాంధులసంతతి వారి కీవ్లదై వమై వారి కోర్కెల దీర్చు 
చున్నవాండను. విషయమును. 'తెలు/సదేశీయు లందరకు వెల్లడించిన 
వాడుగహూడ నై నాయడు, లేదా ఆ యాంధబేవ్చండే యో క్ర ఎ్రహ్షకాయల 
మూూలముగ6 దన ప్వరూనతంలను వెల్ల డించికొనిన వాడంనియు. జెప్ప 
వచ్చును. ఈ సందర్భమున నీ యాం ధవిమ్షు వెవ్వరో యించుకి మనము 
"తెలిసికొనవలసి యున్నది. 


అంధుల కాదిదై వమే యీ యాంధ్రవల్ల భుండు,. అతండే ఆంధ 
విష్ణు వనువేర కృష్ణాతీరమునందలి (శ్రీ/కాక్యుత్నేతమున వెలసినవాండు, 
కతత అనగా నై తరేయ (బాహ్మణమున విశ్వామిత్ర శాప 
హతులై పుండ్ర పుళింద మూతి 'బాద్యనార్య జనసంనుముతోపాటు విం 
ధ్యకు దవీణ భాగమున నివసించుచుండినట్లు చెప్పబడిన యాంధులు- కాల 
(క్రమమున దవీణ దేశమునకు తరలివచ్చి మొట్టమొదట రాజ్యస్థాపనము 
చేసినది యీ కృష్ణా తీరము నందలి |శీకాకుళ |[పొంతముననే యని “తెలియు 


21 

చున్నది. కాల్మక్రమనున నీ (శ్రీకాకుళము కృష్ణానదీగర్భమునం చేరుట 
చేత్రను గావలయు ఛాన్యకటక మాంధ్రరాజ్యమునకు రాజధాని మైనది. 
కాని (శ్రీకాకుళము మాత్ర మాం్రవల్లభుడను వేరంబరగిన యాం 
విష్ణువునకు పుణ్యతే(త్రమై యప్పటినుండి యిప్పటివరకు నాంధ్రులకు 
య్నాత్రాస్థానమై నెగడుచున్నది. ఈ యాంధ్రవల్లభుడుకూడ మొట్ట 
మొదట నుత్తర "దేశమునుండి కృష్ణాతీరమునం జేరి యచట నెలకొనిన 
యాంధులతోపాటు వచ్చిన వారినాయకు(డే __ ఆంఫనాయకుంే వా 
మైనను, విదపనాంధ విష్ణువుగామారి వారి సలదై వమగుటను గూర్చిన 
కథ లనేకములు గలవు. గంగాతీరమునం దన్ను. (బసన్నుని జేసికొను 
టకుగాల దపంబు సలుపుచున్న (బ్రహ్మతో నిట్లు విష్షుమూర్షి ఇెప్పినా 
డట. ఎల్లప్పుడు తాను గంగ పొతుననే యుండుట సహింపక క ఎ్రహ్లవేణి 
తన సాన్నిధ్యమును గోరిన దగుటచే తానామె కోర్కెందీర్చుట 
కచ్చటికిం బోవలనీ యున్నదనియు౬ గావున నాతడు (బ్రహ్మ కృష్ణాతీర 
మునకు బోయి తపస్సు వ్‌ దానచ్చటం (బత్యతమై యిద్దర 
కోర్కె-ల నొక్క_పూారె తిర్చెదననియుం. జెప్పెనట. ఆ రీతిగనే 
ఘోరారణ్య మధ్యమున కృష్ణవేణీ తటంబునం వపము సల్పిన (బహ్మ 
కాతండు (ప్రత్యతమై, యచ్చటి (శ్రీకాకుళ క్నోత్రమున నాంధ్ర విష్ణు 
వనుపేర (బ్రవ్మాచేం (బతిష్టాపితుడై యాంధథుల. యోగ శే మముల 
నారయుచు వారిపూజల నందుచు నుండెనట. [క శ. 15.వ శతాబ్ది 
పూర్వభాగమందలివాడగు అనంతామాత్యుడు తాను రచించిన భోజ 
రాజీయములో. దనతం(డ్రియైన తిక్క-న కృష్ణాతీరమునందలి శ్రీకాకుళమున 
కొడయడై యీ యంధధి వల్లభుని 'సేవంజేయుచుండినట్లు "చెప్పుదు _ 
(ప్రత్యషి పరమపదమ్మానంగ_ నొవ్వు గ్రీకాకుళంబున అని దానిని 
వర్ణించినాడు. 


22 
66 విలసితంబగు క ఏన్షవేణీ మలాప హో 
రిణి భీమరథి నా ధరిత్రి యందు 
ధరనివాసంబగు "పెైతమగూరిపురంబు 
నందు విద్యజ్ఞనానందమైన 
PA Qa 
జీవనస్థితి చేతం జెన్నొంది నంశక 
ర్‌ ఖశ్వోసంప తిం (బభుత్వమొంది.* 
నెమ్మి (బుత్భకు పరమపదమ్మునంగ 
నొప్పు శ్రీ కాక్కుంబున కొడయందై న 
యంధ్రవల్ల భ హరిసేవ నలరుచుండు. 
బెక్కు_భంగుల ముమ్మడి తిక్కవిభుండు. - 


ఈ (శ్ర్రీకాకుళాంధ్రవల్లభుని తిరునాల్డైను గూర్చి (శ్రీనాథుడు 
గూడ నర్మించియున్నా డు. 

అట్లు తొలికాలమునుండి యాంధులపాటి యిష్టదై వమై క్ర ఎమ 
తీరమందలి (శ్రీశాక్యు శే త్రమున 'నెలకొనియున్న యా ఆంధిజల 
జూత్వుడే ఆం[ధభోజుడగు (శ్రీకృప్ణరాయలు కళింగ విజిగీపూమనీషను 
దండే త్తిపోయి, విజయవాటి గొన్ని వాసరంబులుండి (శ్రీకాకుళ నే(త్రమునం 
దన్ను * ఆంధమధుమదనుం ” గొలువ పచ్చి హరివాసోపవాసంబచ్చట 
గొవింప నప్పుణ్యరా(త్ర చతుర్ణయామంబున నాతని స్వప్నమున సాహో 
త్క-రించి యిట్లని యానతిచ్చెనట. 


సీ॥ పలికిత్ముక్పేమోసమలు జూతిపెంపెక్కు 
రసికులొనన మదాలసచర్మిత 
భావధ్వనివ్యంగ్య సావధిగాగంే 
ప్పితివి సత్యా వధూ పీణనంబు 


28 
శ్రుతిపురాణోప సంహిత లేర్చికూర్చితి 
సకలకథాసారసం[గహాంబు 
(శోతఘచ్చటలు విచ్చుగ రచించితి సూక్తి 
నైపుణిజ్ఞాన చింతామణికృతి 
శే! మజియు రసమంజరీ ముఖ్యమధురకావ్య 
రచన మెప్పించి కొంటి గీర్వాణఛావ 
సం్యధభాషమయసాధ్యం బె యందునొాక్క_ 
క్‌ ఎలి వినిర్మింపు మి(కమాకు [బియముగాంా, 


gq 


ఎన్నినుళహార్తునన్న, విన మే మును దాల్చినమాల్యమిచ్చున 
ప్పీన్నది రంగమందయిన "పండిలిసెప్పాము, మున్నుగొంటినే 

వ న్ననదండ యొక్క_మగవాండిడ, నేనుదెలుంగురాయడళ౯ 
గన్నడరాయ, యక్కొదువంగప్పు (పియాపరిభు క భాక్క-ధకా 1! 


తెలుగదేలయన్న, దేశంబుదెలులోను 
"దెలుంగు వల్ల భుండ, డెలుంగొకండ 
యొల్లనృపులు గొలువ నెజబుగవే బాసాడి 
"'చేశభాషలందు. 'జెలుంగస లెస్స 


ఆ! 


క॥ అంకితమోయన నీకల, 
వేంకటపతి యిష్టమైన వేల్పగుటందదీ 
యాంకితముసేయు, 
మొక్కొ-కసం కేతముగా కతండ రసన్నేగానే ! 


ఇట్లు గంగాతీరమున నుండివచ్చి కృష్ణాతీరమ న (శ్రీకాకుళవేత 
మున నెలకొనిన * యాంధ్రవిష్ణువే * దవ్సీణమున నాంధస్మామాజ్య 
స్థాపకుడై న క్ర అప్టరాయలవలనం చెనుగున కృతినందంగోరి "తాను తెలుగు 
వల్ల భుడననీ, “ "దేశభాషలందు. 'దెనుగు లెస్స? యని తత్సార్యభాముని 


24 

మూలముగా వ్య కృపరచుకేగాక, వేరుభేదమేకాని తానే "శేషశై లము 
నధిస్టీంచియున్న వేంకటపతి ననీ గూడ లోకమునకంతకుం జూటి చెప్పిన 
వాడై నాడు, కావున తొల్లిటి నుండియు నాంధులపాలిటి దై వమగు 
(శ్రీ కాకుళాంధనాధుండే..[శ్రీవేంకటాచలపతి యను విషయ మిందుమూల 
ముగా ధృవమగుచున్నది. దీనికి కృష్ణరాయలే సావీమైనాండు. 
ఆంధ పబంధరాజికి మకుటాయమానంబగు నాతని యాము క్షమాల్యదయే 
నిదర్శనమైనది, ఆంధ్రులపాలిటి యీ దై వతముల యమేకీభావమును 
సువ్య కృముచేయుచు, (శ్రీవేంక కేశ్వరస్వామికిం గృతి యూయంబడిన మొట్ట 
మొదటి (ప్రబంధమగుట చేతనే __ కృష్ణ రాయని ఆము కృమాల్యదలోని 
స్తుతిరత్న ములిందు ముందు సేకరింపం బడినవి. 


(శ్రీకృష్ణదేవరాయల యొక్క-యు. దద్వంశీలయులగు నితర విజయ 
నగరరాజుల యొక్కయు భో కిన ౦కర్యాదుల మూలముననే వేంకటా 
చలము యొక్క-యు, |క్రీవేంకటాచలపలి యొక్క-యుం గీ రి ప్రభావాదులు 
మహిమా విశేషములు తెలు దేశమందేగాక, ఉ త్తరదశ్నీణ ప్రాంతము 
లందును విశేవస్యా పి వీగాంచియుండున నుటకు సందేహములేదు. కాని 
క్ర ఎ్రష్షరాయల కాలములో నాతండొక్క_ండు తక గాతక్కిన యాతని చల్‌ 
కవులుంగాని యితరులగు ప్రసిద్ధకవు లెవ్వరును గాని శ్రీనేంకశుశ్వరస్వామి 
కంకితమిచ్చినవారు కల. అల్ల సాని"పెద్దన శఠకోపయతిశిష్యుడు, 
వె ప్పవవాతాభిమానము కలనాడే కాని యాతండు నట్లు చేయలేదు. 
పారిజాతాపహరణకర్త_ముక్కుతిమ్మున మాత్ర మో కింది పద్యములచే 
(శ్రీ వేంకటస్వామినించుక స్తుతించినాడు గాని యాతనికిం ౫ ఎ్రతియియ్య లేదు. 

66 (శ్రీమది కిర్యబియం బెసంగం బేర్చినయుయ్యెలలీల వై వె జయం 

న కు నిద్దపుణాంతి దనర్చియాత్మవ 

వమోమణి చేదిబొల్పెసలం. జూడ్కు-లపండున్రసేయు వేంకట 

స్వామి గృ తార్థుంజేయు నరసవ్నీతి నాథుని క్ర ఎ్రపరాయనికా + 29 


ఢిర్ర 
క॥ (శ్రీ/వేంకటగిరి వల్లభ, 
నసేవాపరతంత్రహృదయ ! చిన్నమేవీ ! 
జీవితనాయక ! కవితా 
(ప్రావీణ్య ఫణ్లీశ ! కృష్ణ రాయమహీశా 1! 


ఇళ్లు 16న శతాబ్ది గడువంబొచ్చినది. ఈసమయమున అనగా 
16.శతాబ్ది తుదిభాగమున  కొండపల్లీ పుటభేదనమంతి మకుటభూ 
షణు *) జె న కుంటముక్ల పిన్న భి రవుండను నాతడు 

చలా 0౧౧ Qa. 


“ కులశేఖర సభావు(దు, తిరుమలతాతార్యు. జాత్మ'బేశికుడన సు 
స్థిరకీర్హి సప్పసంతతి పరుండగు వినభై రవుండు * 

కొకో_క [(గంథరచయితయగు కూచిరాజు ఎజ్జనను, “ సకలనీతి కథా 

నిధాన * మక (గ్రంథమును రచింప బురిగొల్పి యద్దానిని 


cc మాకిష్టదై వమగు నా 
శ్రీకాంతుశు 'వేంకటా[ది శేఖర వాసుం 
వ ము 
డాకృష్ణున కర్పణముగ 
సీకోవిత కభానిధాన మిడు సద్భ కిలా ౨) 
అని కర్పూర తాంబూల కనకాభరణాంబరంబు లొసంగి, తనకిష్టదై వ 
మగు వేంకటాదిశేఖరవాసున  కర్పింపుముని  |పోత్సహించినాడట. 
ఆ కవియు నట్లుచేసెను. ఈ రీతిగా (శ్రీక అప్టరౌయల తరువాత శ్రీ ౦౩ 
టాచలపతి కంకితముగా నర్చింపంబడిన (పాథాంధ్ర (ప్రబంధము కూచిరాజు 
ఎర్రన రచించిన 66 సక్రలనీతికథానిధాన * మనునదిగాం గనంబడుచున్న ది. 
కావుననే యిందలి పద్యము లీ స్తుతిరత్న మాలలో ద్వితీయస్థాన మలంక 
రించినవి. 
ఈ పదునారవ శతాబ్ది చరమభాగముననే లశ్ష్మీవిలాసమను 


నురియొక (ప్రబంధము వెంక కేశ్వరస్వామికిం గ ఫ్రతియాయంబడియున్న ది. 
4 


26 

కర్ణాట |ప్రభువ్రులెవ్వరును తాము రచించిగాని తమకానశితులగు కవులచే 
రచింపించి గాని తనకు గావ్యకన్యకలను సమర్పింపం దలంపలేదని తలంచి 
గాయబోలు నాస్వామి తానే స్వయముగా నాయాంధ్రకవులకు స్వప్నమున 
సాతమాత్క-రించి వారివలన నాంధకావ్యములను గృతిగొన సిద్ధపడెరు. 
కర్తాటరాజ్య (ప్రభువగు. (శ్రీరంగరాయలు చందదగిరిని పాలించుచున్న 
కాలమున నాతనియొద్ద 66 రాయసము [వాయంజాలి * _ సకలాథి 
పత్య నిర్వాహకు(డని జనులెన్న వెలసియున్న రాయసము వేంకటపతి 
యొక్క. మహోపబంధంబు రచియింపయూని సక లెష్టడాయకుండగు కృతి 
పతి నన్వేషించు నెడ___ 


66 వా (శ్రీ మదై వ్రభవభావ్య పంకజభవ శ్రీకంధరేంచా మరుల్‌ 
రోమూంచాన్విత గాతులై యెదుట బారుల్‌ దీర్చి సేవింప ద 
క్లేమాను (గహయు కి లెమ్మనుగలి౯ా (శ్రీహ స్తముల్‌ జూపు (కీ 
భామా సక్కుడు వెంక శుశ్వరుండు స్వప్న్మపాప్తుడై యిట్లనె౯ 


క॥ వరముతి నుదయించితి మ 
5 
- ద్వరమున నటుగాన నీవ్రవర్ణించు కృతి 
త్వరుండనయి వరములొసలాద 
గరిమన్‌ లశీ శ్రవిలొాసకథ జెప్పందగున్‌. 


'తే॥ అని దయారసదృస్టితో నభయమొసంగి 
ర్‌ తి యొనర్పుము నాకు నంకితముగాలో 
వత్స దీర్రాయురస్తు భవ్యగతినీకు 
ననుచు దీవించి” నట. 
ఆ దేవః డాతని కులదై వంబే గనుక నీతండు నానందరస తరంగంబుల 


నోలలాడుచు' దన కులడె వంబగు నభబ్రేవ్చనుభేశించి నమస్కరించి భ' క్షి 
6... య యట హం 
యు ర్‌ ౦బుగ లత్నీ శ్రినిలాసంబను నేత తృబంధ (పారంభ సంరంభం 


రి 
డయ్యెనట. ఇట్లే (వాయసము వేంకటపతిచే రచింపంబడిన లశ్నీ శ్ర 
విలాస [ప్రబంధము శ్రీవేంక శుశ్వరస్వామి స్వయముగ భక్తునడిగికొని 
కృతినొందిన [గంధములలో మొదటిదిగా. గనంబడు చున్నది. కావుననే 
యితని స్తుతిరత్నము లిందు జేర బడినవి, 
ఇశ్లై పదునేడవ శతాన్రాదిని కాకమాని మ్యూర్తికిని (శ్రీవేంకశే 
శ్వరస్యామి కలలో నెదుట (ప్రత్యశుమై 
W కృతిలో. (బతిపద్య చమ 
త్కతి గలుగగం బలుకనేర్చు కృతివీను మహా 
కృతిమాకొనరుచు భాషా 
కృతిభారవి కాకమాని (శ్రీమూ ర్తికవీ ౨” 
అనిచెప్పి యదృశ్యుండయ్యెనట. అంత నాతడు 
6 అవనీశ విశొచస్తుతి దవులుటగాదని _ “న దైవం శేశవాత్స 
రమ్ము ' ని తలచి? 
66 చెప్పినపద్య మెల్ల c జెవియజేర్సి వినున్విన డొంక్రుగల్లినం 
దప్పులు గిప్పుఅన్న6 శొక నాయును నాండును నేండువేడువో 
నప్పన నెట్టి పో డడిగినన్ని వరాలిడుం గొండ మిందితి 
మ్మప్పునివంటి కావ్యపతి యబ్బుట యబ్బుర మిబ్బుధాళికిన్‌ ** 
అని నిశ్చయించి యూ వేంకట్ళాది రోయనికి. గృతి నుటియించినాడు, 
ఆ 'వేంకటాచలమునుగూర్చి యందలి యుత్సవములనుగూర్చి విపుల 
వర్ణ నలులేకున్నను, 
౪ అప్పప్పవూడ వలదా 
యప్పని కోవెలపటీర హౌమజలంబుల్‌ 
కప్పురము పునుగు మృగమద 
అద అధ 99 
మెప్పట్టున తానిగల్లు భృగుదివసమునక్‌ 


98 
అని శుక్రవారపు తిరుమంజనమునుగూర్చియు 
ce (బహ్మతిరుణాళ్ల కరుబెంచి ఫలముగాంచు 
కటక కల్యాణ ఢిల్లీ నికట జనంబు * 
అనియు 
“ వేంకళుశ విశాఖ తీర్గని రీతకరుగు 
డెంచు నాసేతుకాశితె రి కజనంబు *”ి 
యథ 


అని ఆసేతు హిమాచలమునుండి లై న్‌ జనమిచ్చటికి వచ్చుచుండినట్లు 

"తెలివి యటి శె షరె లంబు పతివంటి దాతదె వంబు గలడె యని చెప్పి 
6) ౬. 0 hes 

తూతని కంకీతమిచ్చినాండు. 


విషుమాయా విలాసకర్త _ ఎజ్జగుడిపాటి వేంకటకవి. ఇది 
బిటిపంట వేంక శేశ్వరసా(మి కంకితము, ఈ కవి నివాసస్థాసము కడప 
జిల్లా ఎజ్జుగుడి పాడు. ఈ కవి సంతతి వారిప్పటికి నాగామముననున్న 
వారు, ఉదయగిరి రాజ్య సాలకుండగు నరసింహానృపతి కూతురు గార 
మాంబ (శ్రీవేంక 'కేశ్ళర పాదారవిందమతి. ఈమె తండివల్ల నెల్లూరు 
చాజ్యమును బడసి స్వామితీర్గ పసాదముల నంచెలమోద (బతిదినము 
తెప్పించుకొని స్వీకరించెడిదట, స్వామి యామెను బరీశ్నీంపందలచి 
నుహోత్సాతంబులతో నీమ్‌ పట్టమున వారమురోజులు కుంభవృష్న్‌ 
కురివించినాడు. ఏడు దినములు నీమె యుపవాసముండి దీతతో స్వామిని 
జించి సాయాత్కారమును బొంది, యాతనిని బిట్రగుంట 'వేంక్‌ శుశ్వరు 
డను వేరుతో నచ్చట వెలయించినదట, విష్ణువు తన విలాసములచే 
బ్రహ్మ, శి వనారదాదులను మోహింపంజేసిన కథలిం దతిచమత్కొా-ర 
ముగా వర్శ్మింపంబడినవి. ఈ కవియు 17-వ శతాబ్దివా(డు గావచ్చును. 


వాణీవిలాసరచయిత _ 'పేకుమళ్ళ రంగశాయికవి 
ఈతనిది (శ్రీవత్సగో(త్రము, తండ్రి కప్రయానూత్యుండు. తల్లి 


29 
తిమ్మమ్మ. ధర్మపురి (శ్రీ) నృసింహనర్మప్రసాది రామభ్మదుం డీతని 
గురువు, ఈ వాణీవిలాసము సర్వవిషయసంగ్రహ మనందగిన యొక 
బృహాద్గంథము, (శ్రీతిరుపతి 'వేంకశేశ్వరస్వామి కంకితము. స్వామియే 
యుహఃకాలమున స్వప్నమున సాయోత్క-రించి. [గ్రంథమును దనకు 
సమర్పణము చేయుమని యడుగగా నాతని కర్పించినాడు కవి. ఈతండు 
(క్రీ.శ. 17.వ శతాద్దివాడు గావచ్చును. 


శ్రీకృష్ణవిలాసక ర్హ చల్లపల్లి వెంకనార్యుండు 


ఈతడు మాద్దల్యగో(త్రజుండు. రంగామాత్యప్యుత్రుండు, తల్లి 
శీబమాంబ. ఈతడు స్తుతించిన పూర్వకవులలో తెనాలిరామకృష్ణుండు 
నుండుటచే నీతడం (క్రీ, శ, 17.వ శతాబ్ది తరువాలివా(డు గావచ్చును. 


(6న కావ్యాంకితమిమ్మటంచు గృపతో నా యిష్ట్రదై వంబు దా 
నాకాశీంపుచు వెంక 'చేశ్వరుండె డాయన్‌ వచ్చి వేడలా! భళా నాకో 
ర్కెల్‌ సమకూరి నంచు న్నీ గంథమా 'బేవ్చనికి గ గ్రతియిచ్చుచు రచించెను. 


శ్రీనివాస విలాస'సేవధి - కృతికర్త: (శేష్టలూరి వెంకటాచార్యుడు 

ఈతడు భరద్వాజ గో త్రవర్ణ నుండు. ఆప స్తంబసూతానువ ర్తి. 
అష్టభాపాకవిళ్వార్థి త పోద్యదష్టావభాన నిఖ్యాత భి రవుండు. & కృష్ణ 
యార్య లమ్మీగర్భవార్థి రాకాసుథానిథి రాజపూజితుడు, వివిధ విద్యా 
శ్రాల్రి 'వెంకటాచార్యుండు. 

శ్రీ వేంకశేశ్వరుండు కలలోం గానిపించి, బహూ పురాణో క్రి 
సంబంధంబువలన గవానమై పెనుగొన్న తన కథలోని చిక్కును దీర్చి 
రత్న మునకు మెణు(గుపెట్టునట్లు రచింపుమని 'వేడెనట. కావున నీ శ్రీనివా 
సుని పురాణ కథలలోలుల పూర్యోో త్తర విరోధములను సవరించి తానీ 
కథ రచింపలగడలగెనటం ఈతండు 1రి.వ శతాబ్దివాడు గావచ్చును, 


30 
మధురవాణీవిలాసక ర్త --- చింతలపల్లి వీరరాఘవకవి 


(శ్రీ వేంకశేశ్వర వర్యప్రసాదలబ్ధ కవితావాకురి గలవాండు. ఆశ్వ 
లాయన సూత్రపన్మితుండు. వీరరాఘవ పౌత్రుడు. వెంకటార్యప్కుతుండు 
తల్లి లవమ్మమాంబ. చితకవితావినీత నానావిధావధాన లాఘవుడు. 
వెంకటనాయక నాటక వేషధారి హరి కలలోం గానవచ్చి యొక 
(ప్రబంధము కి వ్రకల్పనగాకుండం దనవేర రచింపుమని (పబోధించినా(డు, 
ఈతని వంశ మేడుతరములు కవితల్ల జులతోం గూడినది. ఈతని తాత 
మట్ల యనంతభూపాలుని మన్న నలం బొందినాడట. ఈతని యార్లురు 
ప్యుత్రులును కవులే. స్వామి సుదర్శనాంశమున జనించిన కా_ర్తనీఠ్యారునుని 
, కథ యిందు వర్ణితిము. 

వేంక పేశ్వరవిలాసకర్త : చెళ్ళపిళ్ళ నరసకవి 

ఈతడు భారద్యాజసగో(త్రుడు. ఈ కవి సుమారు 150 సం॥ 
ములకు బూర్వమున నుండినవాడు. కాకరపర్తి వేదుల నెంకటార్యు లీతని 
గురువు. మేలుకోట చెల్వపిళ్ళరాయుని _ సామోత్కా..రమును బొంది 
యాతని భో కృలగుటచే, భారద్వాజసగోత్రజులు కొందరు చెల్వపిళ్ళవా 
౫ రట, ఈశని తర్మడివేరు కామయ్య, తల్లి వేరు వెంకమ్మ. ఈతండు 
శ్రీరామపాదారవింద సేవారతహృాత్పారసుడు.  * యోూమినీపూర్ల తిలకా 
విలాసం * బను కావ్యమును 'రావోంకితంబొనర్చినాం ను. 

గాతమితీర “ కంకణగ్రామ * (కడియము ) నివాసి. సద్మనా 
యక విభా త్తముండగు చింతపట్ల వేంకటరాయ నృపాలమాళి గారవించిన 
కవి. వకపాస కంద గోపాలశతకము అను శతకమును అవాల్యా 
సంక్రందన విలాసము, ఏకాంతసేవా కలాపము అను యవగానములను 
రచించినాడు. ఈ రెండవ యక్షగానము స్వ్మగామమగు కడియములోని 
జనార్హ నస్వామినిగూర్చి (వ్రాయబడినది. 


తై 


వెంకటాచల మాహాత్మ్యము —__ తరిగొండ వెంకమాంబ 


ఈమె తరిగొండ |గామవానిని. తరిగొండ గామము (తరికుండు 
కడపమండలములో వాయల్సాడు తాలూకాలో నున్నది. ఈమె మంచి 
విద్వాంసురాలు. నందవరీక ('భాహ్మణ (స్రీ. భార్త నామగ్యోత్రములను 
జలుసక్క * వసిష్థగో(త్రపవిత్ర కృష్ణ యామాత్య తనూభవ ** యని 
చప్పుకొనుటచేత, ఈమె 'బాలవితంతువని తోచుచున్నది, (క్రీ.శ. 1840 
(ప్రాంతమున నీమె జీవించియుండినది, ఈమె రచించిన (గ్రంథములు _ 
రాజయోగసారము, (శ్రీ రమాపరిణయము అను ద్విపదకావ్యనులు, 
భాగవతము ద్వాపద. ముకి కాంతావిలాసమను యతేగానము, ఈమె 
తన గ్రంథములను తరిగొండ నరసింహస్వామి కంకితి మొనర్చినది. 


వెంక పేశ శతక కర్త — తాళ్ళపాక పెదతిరుమలాచార్యులు 


ఈతడు సంకీ _ర్హనాణార్యుడని ప్రసిద్ధిగాంచిన తాళ్ళపాక అన్న 
మావార్యుల రెండవ కుమారుడు. ఈతడు తర డింాక్టనుసార. మనేక 
ములగు శృంగారాధ్యాత్మ సంకీ ర్తనలను రచించి శ్రీ 'వేంక కేశ్వరస్వామి 
కర్పించియున్నాడు, ఏ8 సంకీ _ర్హృనలను రాగెశేకులమిోద (వాయించినవా 
డీతడే, స్వామి కనేక విధములస శె ౦కర్యములను జేయించినాడు. 

a 

వెంకకేకోదాహరణము, సుదర్శనరగడ, శేఫరకారములు, నీతి నీసశత 
కము - ఈతని యితర |గంథములు. 


వెంకటరమణ శతకము: రచించినది రత్నమాంబ. ఈమె మంతి 
వం శాంబుధిసోముడు, "పెనుమళ్ళగో తుండు, రూస్థాన్‌ వేట పేామభూపతి 
పెద్దకొడుకు నగు అనంతభూపతి అర్థాంగి. (శ్రీ వేంక శేశ్వరస్వామి 
కటాతుమునుబొంది యాత నయాట్జ ననుసరించి యీశతకమును జెప్పనట. 
ఈమెకాలవుమో తెలియరాదు, ఐహిక సుఖానుభవములనంది తుదకు 
వానిని రోసి పరమాత్ముని పాద'సేవనే కాంవ్నీంచిన ధన్యురాలు, 


82 
వేంకటరమణ శతకము _ రచయిత : పత్రి రమణప్పకవి 
ఈతండు మాధ్వ మతస్థుండు. కౌండిన్యగో[,తుండు. విష్ణు 
సర్వో త్తమ శతకమను మజియొక శతకము నీతడు రచించెను, జన్మ 
స్థానము నర్పారావుపేట తాలూకాలోని సాతలూరు. ఈతండు 
(క్రీ శ 1800 (పాంతమునాడై యుండును, 


అలుకేలుమంగావిలాసము 2 కర్త యెవరో తెలియరాదు. 


తిరుమల వెంకటేశ శతకము :_ రచయిత భగవచ్చా స్కీ. 
ఆగక్రేయసగోత్రజుడు. జగ్గయ్యపేట (ప్రాంతమువాడు. 1850 సం! 
మున జీవించియుండెను, గోవిందశతకము, శంకరవిజయము రచించెను. 


శ్రీ వెంకశుశ శతకము :.___ కర్త ఏ ఊడిమూడి సూరపరాజు, 
ఈతండు భట్రాజు.  తండివేరు సూరయ. తల్లి నరసమ్మ. ఈతని 
గురున్ర అనంతకవి, తిక్కన పోతనలను భట్టుమూ రిని స్మరించి 
నాడు. గోదావరి మండలములోని జొన్నాడ (గామ మోతని కాపుర 
స్థలము. ఈతండు 16వ శతాబ్ది తరువాలివాడు కావలయును. ఈ 
శతక్రములోని పద్యములన్ని యు రకార్యపాసముతోం గూర్చ(బడియున్న వి, 


తిరుమలగిరి వెంకశేశ శతకము 3. కర్త నల్లాంచ్యకవర్హుల 
వెంకటాచార్యులు. కృష్ణాతీరమున ము శ్లేశ్వేరపురము కాపురము. 
వై ప్పవమత సిద్ధాంత బోధకుడు. 1800 సం! [పాంతమువాడు. 

వెంక టనగాధిప శతకము “— మంచళ్ళ క అప్పకవి, ఈతండు 
భారద్వాజసగో[త్రుండు. పాపయ్యమంధత్రి. పుత్రుడు. క్రీ, శ, 1850 
(పాంతమువాడు. 

ఇట్లీ పదునేడవ శతాబ్ది (ప్రారంభమునుండి సామాన్యముగా శ్రీవేంక 
"చేశ్వరస్వామి తెలుస కవులకు స్వప్నమున సాయోత్క-రించి వారి రచన 
లను గృతిగొనుచుండుట యొక పరిపాటియే మైనదని చెప్పవచ్చును, 


88 


ఏ యితరభాపాకవులను నీతం డిట్లు స్వప్నమున సామాత్క-రించి తనక 
గతుల నిమ్మని (పోత్సహించి నట్లగపడదు. ఏనాడు తిక్క_నార్యునకు 
హరిహరనాథుండు స్వప్నమున సామోత్క-రించి యాకని భారత రచనను 
గృతిగానెనో యానాటినుండియు '"దెనుంగు కవులలో ననేకులకు వారి 
యిష్టముదై వము స్వప్నమున సామోత్క-రించి వారు రచింపందలచిన 
(గ్రంథమును దాను కృతిగానుచుంశుట యొక పరిపాటియెశది. అంధ 
సాహిత్యమున క్రి స్వప్న వృతాంతము వస్థ్యంతరచన, అశ్వాసాద్యంత 
సంబోధనంబులు ముఖ్యలవ్ష్షణములుగా నేర సృడినవి. ఇట్లు శ్రీ వేంకటా 
చలపతి క ఎ్రలిగొన్న యాం ధకావ్య ములు పదునారవ శతాన్లీని కప 
రాయల తరువాత నంతగా గానరాకున్నను, పదునేడవ శతాబ్దినుండి 
యనేకముగాం గానవచ్చుచున్నవి, వీనిలో "పెక్కపబంధములె. ఈ 
పదునేశు పదునెనిమిది శతాబ్దము లాంధసాహిత్యమున (ప్రబంధకవిత్వము 
విజృంభించి గతాను గతికమై తుదకు శీణదకనొందిశకాలము. ఈ 
(పబంధములలోం  బెక్కు-పరిణయములు శృంగారకథలు, వర్ల నాత్మక 
ములు. శకతములును “పెక్కు_గలను. చేశిరచనలలో _ యతుగాన 
ములు వచనములు, విన్నపములు దండకములు, దోపడలు "మొద 
లగునవి కొన్నిగలను. _ అట్టి వానిని గూర్చిన పరిశీలన కిది తావుకాదు. 
(శ్రీవేంక శుశ్వరస్వామికిం గృతియిచ్చి యాతనిని గీర్శించిన  తెలులప 
కవ్రుల స్తుతిపద్యరత్న ములను భ్‌ ర్స్‌ జనాళి కొందించి, తనూ్యలముగా 
నాస్వామి సేవాపరతం్యత్రతను “సెంపొందించుటయే _దీనిముఖ్యోఛ్ధేశము. 
ఆంధ్రులపాలిటి పరమద్రైనవగు (శ్రీవేంక కేశ్వరస్వామి ఆంధధ్రకవితల్ల జుల 
కవితా మహార్ణ వమునుండి యెత్తి కూర్చిన యో స్తుతిరత్నమాలను 
(గ్రహించి భకాళికి సర్వాశీష్టముల నన్నుగహించుగాక ! !! 


తల్‌ 


కరీం. 
(శ్రీ వేంకకేశ్వరస్తుతింత్న మూల 
ద్వితీయ సరము 


అ) 


ఆముక్తమాల్యద 
(శ్రీ కృష్ణదేవరాయల స్తుతిరత్నములు 


el నీక మనీయపహారమణిం జెన్నగుందానును గొస్తుభంబునం 
చాక మలావభూటియు నుదారతందోంపం బరస్పరాత్మలం 
దాకలితంబులై న తమ యాకృతు లచ్చతం మై కిం దోప న 
స్టోకత నందుందోంచెనన శోభిలు వేంకటభ _రంగొాల్బద౯ా. 


నీ! నీలమేఘముడాలు డీలు సేయలగంజూలు 
మెటుంగు. జూవునచాయ మేనితోడ 
నరవిందములక చ్చు లడగించు జిగి పాచ్చు 
నాయితంబగు కన్ను దోయితోడం 
బులుగురాయని చట్టుపల వన్నె నొరవెట్టు 
హోాంబట్టు జిలుగు కంాటుంబుతోడ 
నుదయార్క-వింబంబు నాజపువడంబంబు 
దొరలంగ నాడు కౌస్తుభ ముతోడం 
శ్రే! దమ్మి కేలుండం జెజికేల దండయిచ్చు 
'లేములుడిపెడు లేజూపు లేమతోడం 
దొలంకు దయందెల్పు చిజునవ్వుతోడం గలం ద 
దం ధజలజాముం డిట్లని యానతిచ్చె | 


86 


(శ్రీవేంక కేశ్వర స్తుతిరత్నమాల 


శ్రే ఆం ధభాష యసాధ్యం బె యందునొక్క- 


ఆ; 


క్ర! 


క॥ 


క్‌! 


కృతివినిర్మింపు మింకమాకుం (బియనుగాలో ॥ 


కెలుగ్నబేలయన్న ! 'బేశంబు చెలులేను 
డెలులసవల భుండం బెలుగొకండ 

య 
యెల్లనృపులు గొలువ సనెజుంగవే బాసాడి, 
"దేశ ఛామలందు. దెలుగు లెస్ప. 


అంకితమాయన నీ కల 

వేంకటపతి యిష్టమైన వేల్పగుటం దదీ 
యాంకితము సేయు మొకొ-క 
సంకేతము గా కతండ రస న్నే గానే ॥ 


'బాలార్కా-ంశు విజృంభి తామలశరత్పద్యాత; పద్యాతమా 
నీలాజూంబవతిశ యీశ బలభిన్నీ చే రుహోద్య్భూత ది 
'క్పాలామూల్య శీరోమణిద్యుతి కనత్పాదాబ్ద పాదాబ్ద ఫా 
లాలంకారకవావలీ మకర దీష్యత్కు-ండలాంచన్నుఖా I 


జలచర కిటిహరవటు భృగు, 

కుల రఘుకుల నీరిబుద్గ ఘోట్మిపముఖో 
జ్జ్వల జనికృత జన రో 
యలమేల్మంగాభి ఛేందిరాలయవయో ॥ 


శీనయన కువలయుగళ్రా 

నూన జ్యోత్సా షయితస్నితోజ్వలముఖ డె 
త్యానీత సుర శ్రీ పున 

రా నయన్మకమణ వేంకటాచలరమణా ॥ 


(శ్రీవేంక పేశ్వరస్తుతీరత్నమోల 8? 


చ! యమనియమాది లభ న్‌ (దుహిణాది జరన్మరుదిభ ఫి సంసృతి 
(శమహరనామకీ రన ముర్మపవిక రన, పాతక్రావలీ 
దమన రమాంగనాకవున, తామరసాయతన్నేత్య భ_క్షవ్భా 
(దృుమ తృణద్మాత, భూయువతి రంజన, వర్ణ జితా భఖంజనా ॥ 


ర్‌ 


శీశీతి నీళావర్క, దను 

జోతు పాణహర, దంస్థ్రి కోత త్త హిర 
గాత తపాచర, కృపా 

వీళూదృత వావూుులేయు. వేంకటరాయాా | 


క్ర 


ఉఊరీకృత పాండన రథ 

సారథ్య, సయూధ్య గోప శాబకసహ శే 
న 

దారచితస్తోత్ర పులకితాంచిత గాకా ॥ 


క 


(శీమందిర భుజమధ్యమ, 

గోమండల క ర్తి వేణుగుంభ న దృప్య 
జ్య్భామాహృత సురజనయి 
(తీమణితాటంక, వృషగిరిస్థ, ఖగాంకా ॥ 


క్ర 


కరధృత దరారి వితరణ 
పరిపాలిత తొండవమాన్నృృపాలక్ర పునరు 
త్రరిత నరన ప్ప్ర "బాలక 

శరణాగత సేవధీ, భుజంగాశరీ ॥ 


క॥ శ్రీనీళా జాంబవతీ 
మానసతావురస విహార _ మాణమిభించా 


38 


al 


క్‌ 


శ్రీవేంక పేశ్వరస్తుతీరత్నమాల 
భా నద్యుదయకళిందా 
నానాంఘి శిరోకు శేషనగహర్వమో | 


ద్ల్రంఠిభిదోత్ల భోగివనితా స్వనవచ్చ సన స్రవచ్చిర 
స్సంధివ సన్నిశాపతి రస్మసుతి దుగ్ధపయోధి ఏదికా 
మంథర శేళికాదోర, సమ్మాశితపం క్కి శిరోధిసోదరా ! 


'శీకారి, కృపార్హ్రేతుణ 

వెకుంఠ, యకుంఠ, భో కవరదపదాహా 
a అతి జ 
స్తో వమురంచాయిత గం 

గా  కాకోదర నగోదయిస్థ పతంగా | 


క॥ అనవరతనవరతాదృత 
వినుత (వేమా తృవల్ల ఏ జనజూలా, 
మననపర మాని మానస 
వనవసితృ మరాళ వర సువాసితమూర్తీ ॥ 


ఉత్సాహ! నలముఖాది చక్రవ ర్తినాథ నవసమర్పితా 


త్యలఘుమకుట ముఖ్య హోర్యుపాయనా యనావిలా 
జిల సురారి వారణ నిజవశీకృ తాఖలాండ ని 
ర్మలగుణా ! యహేయరూప్క రంజితార్య పోవణా ! 


క॥ (క్రీనుదు మా సులభాంగక 
సామజ వార నృక్రదఖ్రన చక్రోసదాళీ 
శ్నేమంకర చరణాంబుజ 
హైమోజ్వలవాస 1! వేంకటాచలరమణా ! 


శ్రీవేంకటేశ్వర స్తుతిరత్న మాల 39 


ఉ॥ స్కంద సర_స్పటీర వుణ కొందర చందన కుందవాటికా 
మంద సమిరలోల వనమాలిక నిర్శలదివ్య విగ్రహా 
స్పంద విభాధరీకృత నభస్సుట "కాళిక వల్లవాంగనా 
బృంద మనోభిమాన ధృతిభేదన వేశల వంశవాదనా ! 


క॥ అరిధారా ఖండితమరు 
దరిసంఘు విహంగవాహానా, యుడరమహాోం 
బురుహూ పుటభరిత మధుశం 
బర భరజ మానుపాయ మాణదృహిణా ॥ 


(సగ్విణి ॥ వాలినిక్ళేదనా వారిజా తేతుణా 
చె లక న్యాస్తుతా - శారా చంచద్భుజూ 
a. వి స 


పాలదృక్సద్ముభూ పాక భేదిస్సుర 
న్మాభిమాణిక' సరో టి బ్బుండి తాం ఘిద్వయా | 


అవు 


సకల నీతికథానిధానము 
కూచిరాజు - ఎజ్జయ 


నీ ఆదికాలమున నారాయణాచలమను 
నామంబుదాల్సెనే నగవరుండు 
(కేతాయుగంబున శ్వేతాచలంబను 
ప్రఖ్యాతిగాంచె నే పర్వతంబు 
ద్య్వాపరంబున "శేషధ్యాత్రీధరంబన 
పొగడతగాంచె నే భూధరంబు 
నీ చేశభాషల నేగిరి తిరుమలనంగ 
కోరికలనిచ్చు జనులశే కొండ తే(శు 
గరుడ నామంబు దాల్చె నే గిరులరాజు 
తగదె (ప్రస్తుతిసేయ నయ్యగకులేంద్రు ॥ 
అట్టి 'వేంకటచలాధీశ్వరుండు పు 
నీ! శరభ శార్దూల శేసరిమృగంబుల వేట 
లాడుచో చంచులం గూడియాడు, 
వాసంత విభ వోత్సవంబుల సతులతోం 
చెప్పల గోనేటం చేలియాడు, 
లలిత క న్యామాస కల్యాణదర్శ నా 
మర్ష $ మరు వ్రలలోడ మాటలాడు 
సతతసేవా సమాగత'బేశకులు మాడ 
తేరెక్కి_ ప్పరవీథిం దిరిగియాడు 


శ్రీ వేంక కేశ్వరస్తుతిరత్నమాల 41 


గీ! కొలుచువారికి. నొలువంగం దలంపుగలిగి 
నచ్చువారికి. గోరిన నరము లిచ్చి 
ఆదరంబున ముచ్చట లాడు వాండు 
ననుంగు వెంకటశె ల రమాధివరు(డు ॥ 


న! ప్రశ్యతుం్లై సనా శేశవునకు తొండమాన్‌ చక్రవర్తి సర్వాం 
గాలింగితోక్షితలంబగు దండ[పణామం బర్పించి యిట్లని స్తుతించ ___ 
తొండమాను చక్రవరి సుతి 
DD అమ 
కాావురం! నమో గదాబ్ద శంఖచక్ర నవ్య భాహు పంకజ? |! 
నమో కృపాకటాతు. లబ నాకరాజ్య వై భవా | 
యు a 
నమ స్పమ స్థ లోకపాల సంపశ స్త మానసా ! 
నమోరమాధరాంగనాధినాథ 'వేంకశేశ్వరా (1! 


ఆ॥ కటవమునంగ 'వాపకావ్టంబు 'నెంబన 
దిహాన నొమమయ్య (దవిడభాష 
ఛాపకటము వెంబ భస్మంబు సేయుట 
నెంకట్ళాది యనంగ వెలసెం జేరు ॥ 


చ! కటనులుజేవురింవం 'జెలిగన్నుల వాయయదయింపం బాద సం 
ఘటన నలంగ6 గోరికలు గాంచెదమంచును దీర్ణంయా[త్ర కై 
యిటునటు లేగణేల నరులటి యఘాత్మకులై నం గల్టు నెం 

లు a ౧ 
కటమనువేరు జహ్వూతుదిం గాపురముండిన ము కి సంపదల్‌ ॥ 


3 
లక్ష్మీ విలాసము 
రాయసము వేంకటమంశత్రి 


శా (శీలన్‌ మించు రమావిలాసమతి మెతి౯ జి  త్తశంజంబునళా 
దా లేఖ్యాక్‌, అతింగాంచి చొక్కు_రుచి 'చాహ్యాంబం దెనా( బేరెడళా 
లాలిత్యంబులు చూపు సింధుజ నవేలక్రీడలం దన్సునా 
లీల్యాబహ్మైము "శేవ్మతె లపతి "'బాళిం బోచు మమ్మెప్పుడు౯'. 


నీ! భాస్వదుత్సల హీర (ప్రకటదృగ్గరిమతో 

దృఢతటిద్భున "దేహ దీ_ప్పితోడ 

గురుశీవన్నగ్గహా కుండలరుచులతోో 
బటుసువర్ల విచిత్ర పటముతోడ 

విమలముక్తాహార పీక్యుమండనముతొో 
గ్రీవరనామ సంసిద్ధితోడ 

దతిసహ్నస్రారాబ్దయుత కర క్రీడతో 
విపులాభరణ కళావృ త్తితోడ 


శే నాత్మవిలసనపతి మాడి నతిశయిల్లు 


నిందిరాదేవి హృదయారవింద వీథిం 
దిరముకొనం జొక్కు_ వేంకటాధిపుయ మమ్ము. 


బూర సకబేషదాయియె (పోచుంగాత ॥ 
౯3 A] a 


శా॥ శ్రీమడై పభవభావ్యపంకజ భవ శ్రీకంధరేం ద్రామరుల్‌ 
రోమావాన్వితగాత్రులై యెదుట బారుల్‌ దీర్చి సేవింప ద 
శ్లేమామ్ము హాయు క్రి అెమ్మనుగతిన్‌ (శ్రీహా స్తనుల్‌ సూపు శ్రీ) 
భామా సక్ముడు వేంక శేశ్వరుండు స్వప్న్మపై ప్తుండై యిట్లను౯॥ 


శ్రీవేంక పేశ్వరస్తుతీ రత్న మాల a8 


కశ వరమతి నుదయించికి మ 
ర 5 
ద్వారమున నటుగాన నీవు వరించు కృతీ 
శరుండనయి వరములొసలౌడ, 
గరిమన్‌ లవీ, శివిలాస కథ జెప్పందనుళా, 


తే॥ అని దయారసదృష్టినో నభయమొసంగి 
కృతి యొనర్వ్పుము నాకు నంకితముగాల 
వత్స దీర్హాయురస్తు భవ్యగతి నీకు 
ననుచు దివించె' నంత నే నద్భుతముగ : 


క 


మెలుకొొని స్వప్న లబ్దపు 
మేలు సుధీజనులతో నమృతసారరుచుల్‌ 
జూలుకొనం చెల్ప నెన్న 
తారుండ ననుచు పరులె. 
జూలు క్రో రుడు సంభమ లె 
మ॥ చతురో కిన్‌ ననుజూచి యిట్లనిరి వత్సా నీవు గావించు స 
త్కృతి (శ్రీ వేంకటభ ర్రకీగనుట యెంతే పూర్వజన్నాంతరా 
ర్జిత పుణ్యంబునంగాక కెల్లున్‌ యశ క్లీకై హికాముమ్మీక 
స్థితిక రం గృతి భ్వార్తంజేసి కను మస్థేమాయురారోగ్యముల్‌ 
ఉ॥ (వ్రాయుదు రాజ్యవై భనధురంధర భూతి దలిర్సం గీరి థొ 
రేయు సిరంగరాయ మహిభ్ళాన్మణి రాయస మ్యగహార హే 
"మాయత రత్న భూవలు నృపాథ్యులు వ _రృనలీయ నుబ్బుచున్‌ 
'వేయన నేమి రాయసము వెంకట మం(త్రియనా యశస్వినై. 
క॥ ఈలిల నెసంగి విభవా 
వాలంబగు వెంకటాది వల్ల భుకరుణక౯ా 
(శ్రీలం జెలొ్టందుచు ధర 
నాలశ్న్మీరమణు గుణము లభివర్ణి ంతు౯, 


44 


(శ్రీ వేంకమేశ్వర స్తుతిరత్న మాలి 


"భా॥ మ ల్యరం తటనటచ్చకాంగ రంగద్లరు 


ఉాంగేయ ద్యుతిపుంజరంజిన దరీధాతు (పభ్యామేడితే | 
శృంగే పన్నగ రాణ్ణగస్య రమయ క్రీడంత ముద్యాంఛయో 
శృంగారాంగద సంగతాంగ మనిశం (శ్రీ/వేంక శుశం భజే ॥ 


నీ! వకచ పంకజ గభన్ముకరందలీలం బూ 
ర్ల కటాతుముల. గృ పారసముంజెంద, 
మృదుల్మపవాళ వింబిత సమద్యుతివో లి 
యథధరంబు_ప్ర మందపహాసముమర, 
వా దయనిర్యత్సంగ తేందు బింబవిభూతి 
సుభగ వతుమునం గౌస్తుభ మెసంగ, 
దతకోకనద సమిక్ష ఎల ర భాంగనస్ఫూ ర్తి 
చరణా _ప్పరత్న వహాంసమ్ములొలయ 
"తే! సరస సంజాత సురనదీర్యురి వికాస 
ఫూరితొాంగుష్ట నఖకాంతి ధారనిగుడ 
(శీసమాహితమూ ర్రియె సిరులందనరు 
వాని _శ్రీ వేంకటాచల స్వామిందలతు, 


మ॥ తను సేవించు జనాళికంగరుణ నిద్ధ్యా త్రిన్‌ మనోవాంఛ అ 


జను బూరింతునటంచు లోకులకు నెల్ల ౦'చెల్ప( (బత్యవమై 
భా ౧m 6. 
జన సంఘంబుల నిందురమ్మునుచు నోజంబిల్బునట్లా క్షి తా 

ననహస్తాబ్బముంజూపు వెంకటనగస్వామిం (బశంసించెద౯ా, 


మ! పగలుంచే లొనరించు గందళులకున్‌ భానింపుచున్‌ స్ముపస 


న్ననతిన్‌ భక్త వునో మహోత్సలము లానందింపం జంచత్కపన్‌ 
బగలున్‌ చేలన కప్పితేంబు లొనగూర్చ్పంజాలు నా శంఖ చ 
క్ర్‌గదానందక శౌర్భవాస్తు ధుతరాగ్మగస్తుం గీ రించెదళా. 


శ్రీవేంక మేశ్వం స్తుతీరిత్నిమాల 4h 


క॥ (శ్ర్రీనయనోత్సల సితకర 
దానన నిగ్ళహీత భూత థా తీప్పునరా 
దానవల చరణచరగణా 
'బ్ఞానతే మహి వలయ వేంకటా చలనిలయా. 


ఉత్సాహ ॥ కలహాకీలక విధిబాలక నుతశీల ! పద్మినీ 
దళవిశాల నయన ! తాళధారిఖేల ! దోర్చలో 
చ్చలితశై ల! జలదసిల! స్వర్హ చేల ! వరని 
01 (గ 53 . 
రల కపోల ఫలకలోల ! మకరలీల కుండలా! 


క్ర 


(గ్రీరమణీ రమణీయ వి 

పహోరోచిత హారయుత భుజాంతర! పవనా 
హోరి ఫణా ఫణ నర్తన! 

హోరి పదక్రమణ ! వేంకటాచల రమణా ! 

మ! స్ఫురదష్టాపదనేత్ర ! నేతరుచి సంయుక్ఞాంబురుట్సత్ర ! ప 
(తరభేశస్తుతిపాత్ర ! ప్యాత్ర భువన (థ్రాజత్సుధీమ్మిత్ర ! మి 
(తరుగంచత్క-టిస్మూత ! సూత్రరచనా 'పాగల్ఫ వ్రొగోత్‌! గో 
(త్రిరిపు 'శ్రీవనవై త్ర! చైత్ర రథనాథతాణ వ్నిశాణనా ! 

తురంగ! చాలాగూహాన ! లీలామోహన ! భ్యద్రవిన్నిద ! సముదనివాసా ! 
శె లోద్దారణ! శీలావారణ! శౌరి ! మురారి! దరారి విలాసా! 
నాళీకోదర ! శేళీ నారద! నాదవినోద ! పయోవ వికాసా! 
కాళీయావన ! పాళీభానన ! కామసుథామ ! సుధామయవాసా ! 


కొ॥ (శ్రీకర! రిపుభీకర ! సుగు 
ఆకాకర ! వత్సాపహరణ హోహోంచిత మా 
యా కలన చతుర తర ర 
త్నాకర వినివేశ ! వేంకటాఖ్యగిరీశా ! 


4B శ్రీ వేంకటేశ్వర స్తుతిరత్నమాల 


మ! అవికార్మపతిభా ! క ఎ్రెపారస ప్రవృతాపాంగ ! తాపాంగనా 
ద్యువ తి ప్రార్థి త స్నువతాంగ కృృతసాంగో పాంగ ! గోపాంగనా 
ర్జ్వవ సౌందర్య ముఖాబ్దలో లుపమునస్సారంగ ! సారంగ బం 
థ విము క్స్‌ (పధితత్సరా ! విలసనద్వామాంగ వామాంగజూ, 


శ్ర॥ శ్ర్రీవనితాకుచకంభ' 
(పావృతమృగనాభి సౌరభాస క్ష మనో 
భావ్రక ! శుభదాయక ! [క్రీ 
డాగిపుల కటాత్‌ ! వెంకట న గాథ్యమో | 


లు 
విష్ణమాయా విలాసము 
ఎజ్జగుడిపాటి వేంకటకవి 


ఊఉ (శ్రీయలమేలు మంగనెదం జెన్నుగందాల్చి మహానుర క్రి చేం 
'చాయక్ష భ్క్తలోళముం గృపారసవీక్షణ సంప్లుతాత్ములన్‌ 
జేయుచు బిట్రగుంట నివసించిన వేంకటభ ర నవ్య కా 
వ్యాయుత వాగ్విలాస మహిమాతిశయంబుల. (బోచుగావుతళా శ 


నీ॥ ఇచ్చలో శ్రీ, వేంకకుశ్వర పాడార 
వింద సందర్శ నావేశ గరిమ 
సతతంబు వారినావు సంస్మరణానంద 
పరిపూర్ణ మానస పరవశతయు 
నననరతంబు నారాయణ శుభకథా 
క్ష ర నోత్సాదిత కాతుకంబు 
నిరతంబు ఎవెప్ఫవ నియత సంతర్పణా 
పరిమితోత్సాహ సంభరితహృదయ 
జే! మలర నిత్యంబు 'వేంకటాచలమునందు 
నుంచి తీర్థ ప్రసాదంబు లంచ లంచ 
లాని కొని తేరలై కొను టాత్మనియతి 
గాగ గార మహాదేవి ఘనత మెజసె, 


5 


చాల భాస్కరశత |ప్రభగల మకుటంబు 
నవరత్న మకరకుండల యుగంబు 

ఖండేందునిభఫాల కస్తూరితిలక ంబు 
దరహాసకలిత సుందరనుఖంబ్బు 


48 శ్రీవేంక టేశ్వరస్తుతిరత్స మాల 
రంగి న యలకమేలు మంగ యొుప్పెశుకాళి 
ర 
అ చా 
గై )వేయభాసుర కౌస్తుభంబు 
కటి వాన శంఖచక్ర ములు వా స్పంబులు 
నతులితకాంతి పీతాంబరంబు 


చకిత నవరత్న మ-జీర చరణయుగము 
హోర కేయూర మణి నూపురాది భూప 
ణాంచితం'బె న నీల సీలాంబుదాగ ' 
మలర నిల్చెను వేంకటాచలవిభోండు, 


శే 


వేదములునాల్లు మూ రీ భవించి చేరి 
సన్ను తింపంగ, వేల్పులు చదలంబువ్వ 
వృస్టీ కుణియంగ సన్ఫునుల్‌ వినుతిసేయం.. 
లు (6 
దూూర్శ్యముగ మింట "దేవ దుందుభులు (మోయ. 


కని యద్భు తానంద కందఖిత వాడయారవిందయె సాష్టాంగ 
దండ (ప్రణామంబు లాచరించి, పులకాంగురిత శరీరిణియె, కరకమలం 


బులు ముకుళించి, యిట్లని స్తుతియిం చె. 


నీ, అలమేలు మంగాంగనాత్మాంబు జానంద ! 


యభ్లామ్‌ ! శ్రీధర! వారి! ముకుంద! 
కృష్ణ ! దామోదర ! శేశన! 

గోవింద, నుతసద్మజూది సన్మానిబృంద, 
రాజీవలోచన రత్నీతముచికుంద 

సంతతకల్యాణ నందితపద ! 
విహాగేగదవాహన ! వేదలతాకొంద ! 

యభయ్యిపదాన ! హస్తారవింద ! 


శ్రీవేంక పేశ్వరస్తుతిరత్నమాల 49 


తే॥ 'బేవబేవ ! జగన్నాధ! దీనముంద ! 
భాణ్యహర పుతవత్సల భావనంద ! 
దశన నిరి ర్హితశృంగార తరుణకుంద ! 
సతత నిపేసిత "వేంకట వై లకంద ! 


నీ! పరమాత్మ ! సర్వేశ! వరద! హృవీ.కేశ ! 
కరుణా రసాపాంగ ! కలువభాంగ ! 
సద్భు _కృ మందార! సాధుజనాధార ! 
నిరుపమాలంకార! నిగముసార! 
స. 1! నోపీకాజనజూర | 
ంతరావాస | సద్విలాస ! 
న్మరకోటిలావిణ్య ! సర్వలోకశరణ్య 
నిఖలమాయాతీత ! నిరతపూత ! 
కే! తామరసప్మతన్నేత్ర !- సంతతపవిత్ర ! 
భువన నిర్మాణసంకల్చ ! భోగితల్ప 
సర్వసుందర సుఖరూప ! శార్జ చాప 
సరసదరహోస |! వేంకటశే లవాస ! 


| కంటిని వ త్తపఃపలము, గంటిని ముంగిటి కామభేనువ్సన్‌ 
గంటిని నూల"పన్ని ధిని, గంటిని గేరివనీ మరాళనున్‌ 
గంటిని కొంగుమేల్పసిండిం గంటిని దంగెటిజున్ను నిన్ను నే 
గంటిని వేంకటాధిపతి. గన్ను లపండువుగాను సమ్ముతిన్‌, 


మ! నినువర్ణి ంపగలేరు (బవ్మాముఖరుల్‌ నేనెంతయున్‌ మానినిన్‌ 
ఘనకామాది నిపేధదుర్లుణ గణా కాంతన్‌ మదస్వాంత, గాం 
తన్కు నేనీకరుణాకటాతురస సద్ధారాళభారాభి చ్చీ 
చనం బూతాత శ్రకనై తిం జాలదంయయెనిచ్చన్‌ గోర్కు-లింకేటికిన్‌. 
కం! భవదీయపాద భజనో, 


త్సవ మింతియెకాని, 'వేరెసత్సల ముకటిన్‌, 
7 


60 శ్రీ వేంక'కేశ్వరస్తు 8రత్న మోల 


వివరింప మదినీటోచడ 
యవిరళమగు కో రుణనొంసగుమయ్య ముకుందా ! 
నీ! అనవిని (శ్రీ వేంకటాధీకుం డిట్లనె 
" మంచిదీ మగువ నీమానసంబు 
నీభ కి మెచ్చితి నీవుగోరినకోర్కె.. 
ర్‌ రుణనిచ్చితిని నిక్కంబువినుము 
నావచనము గొన్ని నాల్లిటం బలెియహాొడి 
బహుభోగభాగ్య సంపదలంబొదలి 
యంతట నపవర్లమండదెడు నంచార్‌ 
మద్భు క్తి నతిలోక మౌాన్యవగుచు. 
తే॥ వర్తిలుమునిందు. గేశనబుగా_ర్లియందు 
బూర్జ ముగనాదు నిర్గ యంజుగను నుందు 
సంతతంబును డీర్ణ ప్రసాదములను 
గై కొనుచునుండు నాదుక్రై౦కర్యునియతి. 


మ॥ అని యిట్లానతియిచ్చి 'వేంకటనిభుం డక్కే-శవస్యోపీ యం 
దనుమోదంబున నావహించె భువనవ్యాపార పారీణతన్‌, 
దనుదిన్యుల్‌ మనుజేశ్వరుల్‌ ముదముతోనన్‌ గొల్వందై_ లోక్య మో 
వానలీలన్‌ దగి 'వేంక కేళుండను విఖ్యాతిన్‌ జగద్భు ర్తమై. 
శా॥ ఫూర్వుండెల్ల మహాప్రపంచములకున్‌ బుట్టింపరయీంపదా 

సర్వుంబున్‌ విలయింపం గర్హయితండే సంకల్పమ్మాతంబునన్‌ 
నిర్వాణ స్థితుండాఢధ్యుండచ్యుతుండు వానింగాని దొడ్డుండునే 
సర్వం విష్ణుమయం జగత్తనెడి శా్యస్త్రంబుల్‌ వినన్‌ (గొ త్తలే, 
క! సకలమును విన్గుమయమగు 

సకలమయుండగును విష్ణుసర్వజ్ఞత వే 

రొక 'వేల్పునందుం గలదే 

(ప్రకటింప సర్వలోకపాలురయందున్‌. 

వలాలానక్థిహాలాన్ల. 


స్తో 
వాణీవిలాసము 


శేకమళ్ష రంగళాయికవి. 


వా (శ్రీవిశ్వంభ ర లాత్మపాదసదురస్పీమోరు వీఠంబులన్‌ 
శీవిల్‌ మూరల శంఖచక్ర ముని వాణీనాథముఖ్యుల్‌ నతుల్‌ 
నావింపన్‌ శుభదాధిక [(పభలచేం గల్యాణ వద్వేంకట 
(గా వాధ్యతత బొల్బువేల్పుం నొలుతున్‌ గై వల్యసంసిద్ధికిన్‌ | 


నీ! వరనీలచికుర శె వాలజాలంబున 
నిందితవదన పూర్ణేందు విభవ, 
మతుల విశాలతరాశీమోనంబులు 
కమనీయదంత ముకాఫలములు, 
సులలిత దరహోస శు థ్రడిండీరంబు 
మధురాభరామృత మహిొతసుధియ, 
కలిత్మత్రికేఖా (వకాశిత శశథర 
మామోధ వృథులకుబాచలములు 
ఖై మానితోజ్వల జంఘీకామకరమ్సులను 
లీలదళుకొత్తు పాద్వవవాఖలతిక 
లమరగాంభీర్య గతిజనకానురూప 
మహిమనుప్పొాంగు నబలమేలుమంగంవొలుత్తు. 


చ॥ తనుభజియించు శీషునిలభారుణ భృాధ్వరధూపయొందంలా 
సనిలునివాదుచే నొభవువట్టు లొవర్సి రమోన్న్లుంత్లు (శ్రీ, 
వనిత తపంబుమెచ్చి నుతవై ఖరి వశ్షమునంభరింఛు భో 
_క్తవికరో పౌఖ్యభ్రాయ యనలాాందను. చెంకటనాథ్లుం డయ్యెఢని. 


ర్‌ఖ్లీ 


శ్రీవేంక టేశ్వరస్తుతిరత్నమాల 


నీ] అంజనాధర గరుడాహార్య వృషశై ల 


శే 


౬ 


క్‌॥ 


“శ్ర॥ 


నారాయణాాది కనకశిఖరులు, 

నీల్మాది చింతామణిగిరి వై కుంఠాద్రి 
యా 

వనారొావా వృవశె ల 'మేరుగిరులు 
సి తీఠ్రా(ది "జే సుష 
సింహ్నది రా పూద్రెపుష్క-రా 

చల వేంకటాదులు నెలమి శ్రీని 
వాసాది (శ్రీశైల వాసుని జ్ఞలగుణ్య 

కృతనామములు (గల్లు) కోటకొలది 

౧ య 

కడంగి పాతకచయములు [గాంచు కతన 
నమృత మైశ్వర్య మైనొసగు నందువలన 
'వెంకటాచలనావుంబు వెలసె మిగుల 
నచటంగల్లు ప్రధానతీర్థాళివినుండు. 


స్వామిపుష్క-రిణియు స్కంధధారచే చేన 
సీర్గపాపవారణ తీర్థములను 
దురితదూరమై న తుంబురుతీర్ణమా 
కాశ(ంగయనం [బకాశకములు. 


ఇవిమొదలుగ శుభతరవా 
ర్యవిరళ సార్ధ్మతికోటి యగుతీర్థములన్‌' 
థి థి 
నవకాంచన తరుకుసుమో 
ద్భృువగరిమన్‌ మేరుసమత. దద్దిరియమరున్‌ ! | 


విరివియు నిడివియు బొడవును 
తిరమొప్పంగనేడు  నెనబదియునాలుగురెర 
డురుతర 'యోజనములచే. 

నిరనొందున్‌ వత్చ్రభావ- మెన్న,గ వకమే 11 " 


శ్రీ వేంక కేశ్వరస్తుతీరత్నమోల ర్‌తీ 
క శ్రీ వేంకటగిరి మహిమం 
చావేలుపుం జటెదయెన నభినుతిసేయళా 
యఆా 
గావెరవెజటుగండెంతయు 
శో |. 
(శ్రీ/వై కుంళంబె యదివిశేషఫలదమై ! ! 


సే॥ మున్ను (శ్రీ/వై కుంళమున కేగినారదుం 
డటనుండి (క్రమ్మరనరుగుడెంచి, 
తన కెదు రై నట్టి మునికదంబము-జూచఛి, 
వినుండు రమాసఖుండనఘమూా రి 
'దేవ్రండు నై కుంఠ దివ్యవిమానాధి 
రూఢుండ్రై విరజయె రుచిరసరని 
గిలిందన్ను భజియింపంగా -శేవనరిమోంద 
నున్నవాండని తేల్పవిన్న యట్టి 
తే 


సనకశుక వామ దేవాది సంయమోందు 
బుత్పవంబున నటకేగి యుచితరీతి 
నాజనార్లను భజియించిరట్తి విష్షు 

య అలు (ac) 
చేవ లివాపర సౌఖ్యశుభావవాములు., 


క॥ గంగాది దివ్యతీర్ణము 
లంగజవారముఖ్య 'దేవతావళిత చై. ఇ 
లాంగణమున వసియించు సు 


సంగతి హరిపాదభ జనం జరితార్థ క్ర మై [1 


ఇా॥ కీరాంభోధిజనించియంచితతప శ్రీవేంకటాధీశ్వరున్‌ 
గారాబంబున. బెండ్లి యాడుటకునై_ క ల్యాణపద్మాక' రో 
'దారాంచ త్తట కుంజపుంజవిలసత్సాటీర వాటీకుటీ 
వారాధారసు గంధబంథురతనువ్యా పార హేలాగతిన్‌ , 


54 శ్రీ వేంక ఫేశ్వరస్తుతిరత్నమోల 

క! వలను నలమెల్మంగణా 
కలుముల ఛెలింభెండ్లి యాడి కంజథళాశుళ 
డలరుంచెలువగు సాబూసన 
నిలపై కల్యా = వేంకటశ్వరుండనలగ౯ా t! 


పంచ ॥ విరించి వాసవాది వంద్య వేదవేద్యభూవరా 
చరాచర (పపంచ గర్భసర్వలోకసాదరా 
కోరారవిందకిలిత |పకాశకాండ సుందరా 
పరాపరేశ వాసితాహి పర్వతాగకందరా. 


తోటకం॥ జనకామిత కామితకారణకా 
ననవారణ వాగవనాదరణా 
అనసాయకృపాసునయాతినయా 
వినతొాజనతాధిప వెంకట పొ! 


తలర॥ గలశసంభవ స త్తపోఫల కారణా ర్తి నివారణా 
విలసి తాననపద్ముపద్మనివేశి నీప్పితపూరణా 
బలరిపుస్తుత నిత్య సేవిత పన్న గామరచాోరణా 
జలజలోచన 'వెంకటాచలనథ్యుసంస్థిర భారణా. 


మ॥ శరదంభోరుహా షుత్రన్మేతకలుపూచోరామరారీ శని 
_స్తరసె న్యాటవివీతిహోోత దివిషత్పోదామల జ్యేష్థశం 
కరయడోరగ సిద్ధసాధ్యముని సంభుస్తోత్రదారిధ్యశం 
బరసుశ్యామలవర్ష్మ గాత్ర యలమేల్మంగాకళతా ! హరీ ! 


టు 
శ) కృష్ణవిలాసము 
చలావల్లి వేంకనార్యుడు 


జా లీ రమ్యుంబగు దివ్యవకుమున రాజీవాశ్నీ నన్నేలు మం 
గా రామామణి. గామనీయకఖనిన్‌ గారామునందాల్చి భ 
కారామోన్న తి శేషశైల శీఖరాగ్రానర్ధ్హ $ మాణిక థి గ 
హారూఢ స్థితి, బొల్బు వేంకట నగాధ్యశ్షుం దైశంసించెదన్‌. 


నీ! నిజ నివానీకృత నేతృ వత్షోరంగ 
* వేణీరుచినిర్వస్ట విపులభృంగ 
ముఖరమాదలిత సంపుల్ల పద్మకుడుంగ 
నాశిత భ _గలోకాంతరంగ 
చిరడ యావర్ష పోషితనం ఫీ సారంగ 


కుచయుగాధఃకృత గురురథాంగ 
గి! సురుచిరాలో కవిజితకాతరకురంగ 

తనుభవదనంగ శుభవిభాఘన నిజాంగ 

కృతహిత స్మయభ్భంగ మోహితనిజేశ 

మంజులా ఫాంగ నలమేలుమంగ. దలంతు. 

శీ మద్వేంకళుశ్వర శాశ్వత కరుణాకటాకు వీక్షణా పరంపరా 
సంపత్సంభూత  భాస్వత్పారస్వతాతిశయంబున _ నేనొనర్పం బూనిన 
మహ్మాప్రబంధ నాయకారత్నం బే మహానుభావ్రండని నిజధావంబున 
దలంచుచుండు సమయంబున. 


56 


శ్రీవేంక పేశ్వరస్టుతిరత్నదూల 


నీ! కోటిభాస్కరదీ ప్తి కోటీర కోటర 


గ్‌ 


క్ర 


గ్‌ ॥ 


గ్‌ 


స్థగిత సన్మణి ధగద్ధగల వాడు 
సి ము |ప ది 
న్ని 1 ప్రభాదుగ్గ ద్ధకపోల 
చలితకుండల చకచ్చక లవాండు 
పద్ముపద శ్రదోోలే సద్దుసద్మాన్య వ 
ఈగ కే లవధళద్ధళలవాండు 
నవ్య విద్యుద్విభా థ్‌ వ్య దివ్య్యాంబరొం 
తిమసముదత థిగది గలవాడు. 
థ్‌ థి 
మచ్చకంటియు మచ్చయు మణియుగల్లు 
"వేరురమువాండు జిగిం/గప్పుమోరువాండు 
శంఖచ(క్రాదిక చతుర్భుజములవాండు 
ధన్యుండొక్క-ండుక లను (_బ్రత్యక్షుమయ్యె. 


ఈతీరున గనుపట్టిన 

యిీాతండు మూపాలి 'వేంకశుశ్వరుండానా 
నీతరి నితనిం గనుట పు 

రాతేన నిజభాగ్యమను చు. (బణమిల్లుటయు౯ 


(మొక్కి సద్భక్తి ౯బొగడుచు మోాడద్చు కేలు 
నన్నొోసటనుంచి నిలుచున్న నన్నుంజూచి 
ముద్దుమోమున చిరునవ్వు మొలకలొత్త 

దీవన యొనర్చి యాదేవబేవుం డనియె. 


వత్స నావేరంబరగిన వాడ వీను 

నాదు వుహిమను గలిగిన నవరసాను 
బంధ బంధుర కావ్య నిబంధన [ప 

భావ మిపుడుర్వి నెగడింపం బరలగుటొప్టూ, 


శ్రీవేంక పేశ్వరన్తుతిరత్నమాల ర్‌? 


శ్రా ॥ అ_శాంతోజ్వల వాగ్విలాసమున సేయంబూని యున్నట్టి యా 


ఛా 


మ! 


నీ (శ్రీకృష్ణవిలాస 'కావ్యమునకున్‌ నే నేతనై నన్‌ భువిన్‌ 

వి శాంతస్థితిం బర్వు నీ కృతి జగద్విఖ్యాతమై శాశ్వతం 

బె శ్రీమోరుదువీను సాఖ్యములతో నారోగ్య భాగ్యంబులక్‌ , 
నీకావ్యాంకిత మిమ్మటంచు క్ర సతో నీయిష్ట దై వంబు దా 
నాశాండశీంపుచు 'వేంకటేశ్వరుండె డాయన్‌వచ్చి వేడన్‌ భళా 
సీకోర్కెల్‌ సమకూరె నీదు కృతియున్‌ విఖ్యాతమై భూమిలో 
నాకల్పస్థితి గాంచె రంగ విభువెంగా ! యెంత ధన్యుండవో ? 


వాల్ల భ స్ధింబున వేంకకుశ్వరుని కావ్య స్వామి గావించి నీ 
వేల్లతో మల వాగ్విశాల కవితా విద్యావిలాసంబునన్‌ 
సల్లాలిత్యముమిోార సత్క-వులు మెచ్చన్‌ కావ్యమున్‌ జేయవే 
చల్లాపల్లికులేంద్ర వెంకన సుధీచం్యడ్రా క ఏందా(గణి, 
క॥ తన పలుకు లెట్టవై 'నను 

ఘనుండా వేంకటవిభుండు కాంఖ్నీంచి వినులొ 

చినచిన ముద్దులపలుకులు 

తన పుత్రుడు బల్క_ నినెడు తం డియపోలెలా. 


వనజాతాసన వాసవాది దివిజవ్యాసాది మానీశ్వరా 

నన కండాత వినిర్లతస్తుతి పరామ్నాయో క్కి గాంభీర్యముల్‌ 
విను (శ్రీ వెంకటనాథుం డాత్శవచనాళిళా వే వినంగోరుటల్‌ 
గనుగొన్న ౯ నిజనిత్య ఛ్క్తజన సౌలభ స్థ్రబుగా సిచ్చుటల్‌ . 


క॥ (శ్రీరమణీ (శ్రితరమణే 
యోరస్థల సుస్థలాంచి తోద్యదమేయా 
(శ్రీ/రంజత కాస్తుభమణి 
హోరాద్యాభ రణ వేంకటాగమ రమగా, 
థి 


ర్‌8ి 


(శ్రీ వేంకటేశ్వరస్తుతిరత్నమాల 


క॥ నిజశుభ కీర్తి నిరాకృత 
రజనీధవ హోరహీర రజతాదివరా 
భుజబల నిర్ది త మానవ 
భుజ భుజగాశనలలామ భుజగ్మాదిచరా, 


క ॥ (శ్రీమ్మత్చతిపద వినతి 
సోమసమాస క భ క్ష శుభగుణ కరుణా 
రామాత్మజూస జలద | 
శ్యామ తనూధామ వేంకటాచలధామా. 


క॥ వారి శిఖ దండ ధరా శర 
వరుణానిల యతుపతి శివాద్యప్టదిగ్‌ 
శ్వర సిద్ధ సాధ్య విద్యా 
ధర కిన్నర నిరత ఫణిత తాపస గణితా. 
క॥ నరనుతచరితా విలసిత 
పరమచరణ కమలజనిత పావన జలకా 
నిరుపమ ఘృణావలో కన 
ధరణి భరణ కరుణనిపుణ దర్చకజనకా. 


తోటకం॥ పరమ స్ఫురణా వరభావ్యగుణా ! 
ధర చ్మకధరా నత తాపహరా ! 
ఉరు సౌఖ్యయుతా ఘన యోగినుతా 
సుర సేవ్యపదా పరిశుద్ధ రదా. 


ద్విపద Il 


౭ 
శ్రీనివాస విలాస సేవధి 
(శేష్టలూరి వెంకటాచార్యుండు 


ఇందరతక ! హే ఉవేంద్రముకుంద ! 
చంద మాడస్తుత జలా స్త్ర జనక! 
కమనీయ కథ దై త్య గర్వ శాంతిక్షర ! 
యమ సఖే దాని [పి యంకురునాథ ! 
శ్రీవభూవల్లభ (శ్రితలోక సులభ 
(శ్రీవత్స రుచిరాంగ చిరతరపురుష 
గుణపూర్ణ్మ కారుణ్య కాస్తుభాభరణ 
అనఘ మదన రూప ఆర్యమాంతాహి, ! 
శరజూతయ జగతీశ జనరకుణ పర 
గురుతరగుణ పాహి నేవిందరాజ |! 
చీవభో ! పద్మాత్న దీనరతుణ విభో ! 
పొవన చరిత భో! (పణమామిత్యంభో ! 
మరియు గన్లొనంగ సూమమయ సౌధమున 
నరయ మపహోవిమాో నాంతరమునను 
చంతామణి మయ సింహాసనమున 
కాంతామణి యురంబు గదిసి రొంజిల్ల 
కాస్తుభమణి యందు కడుదీప్తులొసగ 
నిస్తుల వనమాల నెరి దావి నింప 
విమల భోరంబులు వెడ నిగ్గు నెజివ 
కమనీయ శంఖచ్మక్రము లిరుగడల 
నయనేం యమరవుల విన్నాణంబు* జూప 


60 


(శ్రీవేంక పేళశ్వరస్తుతిరత్నమోల 


నయముగా వీనులన్నకర కుండలము 
లలరు విల్కాని సోయగములం గెల్బ్‌ 
బలిమి జెచ్చిన జాలు పగిది నింపెసలో 
ఘన కిరీటంబు కంకణము లుంగరము 
లనుపవు భుజకీ ర్త లంగదంబులును 
మిసిమి యొడ్డాణంబు మేలుతేరంపు 
పసిడి రెంకెముమోద బరగు మేఖలయు 
గండ 'ెండేరముల్‌ కటిం గట్టి నట్టి 
మండల్నాగముం జీరు మంజీరములును 
మించులుకా రతనంపు మెజగునిగ్గులును 
మించుల మించులకా మించి రాణింప 
జగమెల్ల న్మాకమింపలో గమకంబు 
దగుపాదముల చక్కొ_-(దనము విక్క-టిలు 
పిక్క-లొయ్యారపు బిగువందుతొడలు 
మిక్కి-లిసింంమున్‌ మెచ్చనికౌను 
మురున్రుహుంమ్మనిచూపు మూపులనసొబగు 
కరికరంబుల డాబుగల భుజంబులును 
పూవు-బోడులచంటి పోటులనీటు 
(గశ్రీవత్సమను మచ్చచే జాచునురము 
గొల్ల గుబ్బెత సంకులగాజులొ త్రీ 
మల్లాడుదద్దురుల్‌ మాయనిగృృము 
పాలక్‌ డలిపట్టి పశళ్షునచొళిం 
(గోలగోల తృ ప్తిగొలుపనిమావి 
హకుళారసముగుల్కు- కన్ను దమ్ములును 
చిరునవ్వు వెన్నల చిలుకునెమ్మొగము 
నంగకాంలి' వితంమునంటి సొమ్ములకు 
సింగార ్మమొనరించు . ఇలువ్రమోరంగ 
పౌంగారుశార్నొగుల్‌ భువినిల్చి నటుల 


శ్రీ వేంకశుశ్వరస్తుతిరత్న షోల Bl 


శృంగారమొకమూ ర్రి చేకొన్న పగిది 
కన్ను లభాగ్షంబు గనుపట్టియెదుట 
నున్న తాక ఫతిందాల్చి యొప్పూచున్నటుల 
నుడివోనిజవ్వనం బొరపుమేనూని 
పుడమిపై నాడుచు పొడచూవీనటుల 
నెల్ల సోయగములు నేకీభవించి 

యల్ల నై తన్య మందిన యటుల 
నానందమంతయు నావిర్భవించి 
జ్ఞానసంపదలీల సల్పుచున్నటుల 
సతతంబు సిరులిచ్చి జనులరబోవంగ 
వితరణ దేవత విలసిల్లి నటుల 

భారుణి గావించు తపములవలన 
భూరిపుణ్యములొక గా (పోవై నయటుల 
చలగుచునిలుచున్న. (శ్రీవేంక శుశుం 
దిలకించి యతండెదన్‌ తెలివికలంగ 
భయవిస్మయానంద భో _క్సీది నములు 
రయకంప పులకసంభమము లత్‌ణమె 
యడర కన్‌ రెప్పవేయక వెసంజూచి 
పుడమింజూగిలి మొక్కి. పొదలిబావ్సములు 
గురియ్మకమ్మరలేచి కోరికలెల్ల 
మజచిచూచుచునిల్బె మందభావమున 


శ్రీనివాసులు (బవ్మాచేయించినట్టి 
మూానితోత్పివమున మదిసంతసించి 
అరవిందజునకు "హీమాంబరాభరణ ' 
వరములొసంగి యోవనజూతజూత 
మెచ్చితినీభ _క్రి మిగులంగోరినది 


€2 


కీ పేంక మేశంర సుతిరత్స మోల 
పేను aX 


యిచ్చెదనడుగుమో 'వెల్లయిష్టంబు 
లను డాహంరికి ధాత యర్శిలిమొక్కి- 
వినతుండై కేల్మోడ్చి వెసనిట్టులనియె 
వేదాంత వేద్య !యోా విశ్వవిశ్వాద్య ! 
నీదుకై ంకర్యంబు నీయందుభ క్షి 
గలిగించితివి యింతకన్న ఛాగ్యంబు 
క్ల లదెయెట్టయినను 'కాంతీతంబాకటి 
"జేవయిందరికిని దృశ్యుండవగుచు 
(గీవేంకటాచల వ్‌ఖరంబునంబె 
యోాలాగు (పతివర్ష మిమయ్ముహోత్పవము 
చాలంగై కొనుచు. టసన్నతమెజయ 
వరదుండవై యొల్లవారిరమీంప 
గరుణంజేయుచునుండం గావలెనిదియి 
వర మన్ని ప్రార్ధింప వనజసంభావుండు 
నరుజారగా నిట్టులనియానతిచ్చ్చె 
పంకజాసననీవు (ప్రార్థించినటుల 
'వేంకటగిరియంటె విహారింతు నెపుడు 
సకలలోకములకు సొయోమ్భవించి 
(పకటిత సర్వనంపవలనొసంగుదు ము 
'వేదళొ ప్ర్రుమువంటి విద్య వేరోండు 
'శ్రీబీవిశెనయగు చెలువయుక్రర్తు 
భూమికిసరిమైన భూతమింకొండు 
స్వామిపుష్క-రెణికి సొటితీర్ధంబు 
'ేంకటా(దికి నుద్ది విమ్లస్థలంబు 

'వేంక కుశ్వరుంబోలు వేరెదై వతము 
సత్యంబుగాల నెచ్చట లేదు లేదు 
(ప్రత్యకుముగను మాపతిసాతీ యిందు 


చాంధితాశేదతిలా. 


లా 
వేంక పేశ్వరవిలాసము 
చెళ్లపిళ్ల నరసకవి. 
నారదకృత వేంకకేశ్వర స్తవము 


క్‌ పరొమేస్టితనయుండప్పుడు 
పరినర్తితుండగుచు సా శ్రుపద్ధతిమెజయన్‌ 
పరివాదినీవినోద 
స్వర సరణింబాడి మజియుంబస్తుతిం జేసె౯ా 1? 


జ 


బహాుచ్చితచ్చిత (పభావాయ ! భావాయ |! 
కల్పితాఖలలోక కారణాయ ! 
ధీజనస్తుత వాసుదేవాయ ! "జీేవాయ ! 
నందితా శితనంద నందనాయ ! 
నళినలోచన జగన్నా భాయ ! నాథాయ! 
దాసకామిత భలదాయకాయ! 
సన్ఫునీంద్రసుహృన్ని శాంతాయ ! శాంతాయ ! 
పరమపావన భ_క్షపాలనాయ, ! 


గ్‌ 


శ | 
శంఖచ్మక ధరాయ ! Wes న్ర్రధ్వడాయ | 
శేవకై లవిహారాయ ! శ్రీధరాయ ! 
దివ్య శ్రీ/వేంకశుశాయ | తేనమో స్త 
టంచు వినుతించి మజియు నిట్లంచుంబాగడె ! ! 


ఆలనా స్టా 


జా 
మధురవాణీ విలాసము 


చింతలపల్లి పీరరాఘవక వి. 


చ॥ శీ కల్యాణి సురత్న భూవలుతనుం జేర్పందదాకారితా 
నేక గశ్రీలవరించు (ాంతికయిలన్నీ గోరు భావంబు దా 
నాకాంటీంచి నిరంతరాయముగ దృత్సాకతోశ వతుస్థలిన్‌ 
జేకోనా నలమేళ్షూరన్‌ గొలిచెదన్‌ శ్రీవేంకటాద్రి (ప్రభున్‌. 


ఉ॥ లేమికి మేలుసంపడ లవిన్‌ శిరికన్ననుమేలు [పాభవం 
బామహిమా ప్తికన్న భువనాధిపతిత్వము మేలు దాకనన్‌ 
సామిభొజింప మేల్భజనవల్నగు మేలలమేలునిచ్చిడా 
నామహి తాఖ్యుంగొల్చు సతి కంజలి య య్యలమేలుమంగ కున్‌ a 


క॥ శ్రీవేంకశుశ ! షీలా 
చేపీవృదయేశ ! సకలదిత సుతయాద 
స్థావర ఉఊాశపురోనలి 
నావృత సురవేశ (త్రిభువనై క నివేశా. 


క॥ భూమి నీళావ్మి భమ 

కామి ! బృందావనై క గామి! క్రీడా 
గోమోా ! జీవమూతనిభ 
శ్యామ ! వివసామి 'వేంకట్ళాదిస్వామి | 

మాలిని! ముదమా పరిముద్రి తాత్మసముద్రజూ హృదయాధిపా ! 
భద్రదంతిప భదడానిరుషడ్రవామృత దాయకా ! 
ఛద్రవర్ణిత ఛిద్రసాప్తరుచ్చిదవై క మనోవారా ! 
న్నిదితాతివిన్నిద "కేషఫణీర్యద వద్దనుజాంతకా ! 


శ్రీవేంక పేశ్వరన్తుతిరత్నమాల 65 


క॥ శంకరవణ్య్ముఖ పవిభ్ళా 


క 


క 


క 


గ 


త్సంకజభవముఖ సమ _స్పబర్షిర్ముఖరా 
ట్సంక'ల్పకల్పసాభన 
చేంకటనాథాభిభాన ! విశ్వనిదానా" !! 
ఓంకారనిలయ మణిమయ 
కంకణనవరత్న ఖచిత _౫ 7  వేయముఖా 
అలంకరణ గణవిభూపీత 
"నేంకటనాథాభిధాన ! విశ్వనిడానా !! 


అంకుశ కులిశశరాసన 
పంకజశరశంఖచ్మక పదచిహ్నితస, 
త్పంక జయుగలో జ పల శీ 
వేంకటనాథాభిభాన ! విశ్వనిడానా ! | 
పంకయుత దనుజగజలస 

దంకుశనికి తా స్త్రగణనిరంకుళ ఫణిప 
ర్యంకపరేశపరాంకుశ 
“వేంకటనాథాభిధాన ! విశ్ళనిదానా ! ! 


పాంకారపహారణ ! కరుణా 

లంకార శుభ పచానలతుణ ! శశ 

ల ౦కారివినుతపదయుగ ! 
వేంకటనాథాభిభాన ! విశ్వనిడానా ! ! 
సంకర్ష ణాదిరూప వ్‌ 

శంకటశ్ళంగార విభ వసర్వంక హ జా 
వమూంకనిజభ కపోవక ! 
“వేంకటనాథాభిభాన ! విశ్వనిదానా ! ! 
9 


66 


(శ్రీ వేంకశేశ్వరస్తు తిరత్నమాల 


క॥ శంకరశరపన్న గవారి 
ణాంకరణాంగాంగ శారదా (భా భభథునీ 
రషుంకారక అద్వశస్తుత ! 
నేంకటనాశాభిథఛాన ! విశ్ళనిదానా!! 

క పంకజశరజననీకు-చ 
కుంకుమముఖ గంధసారకోమలసంప 
త్పంకలిత తతభుజూంతర ! 
వేంకటనాభాభిభాన! విశ్ళనిదానా !! 


అలమేల్మంగాంగనారత్నంబు మాధవుని స్తుతించుట 
దండము పన్న గం(దవసుధాభరనాథ ! గతాపరాధ్య వే 
దండకు'లేంద రతుణవిధాననిదాన ! క ఎ్రపౌర్ల వేద 1 సి 


దండను జేర్చి (పోవు జగదండనివాసవిలాస నన్ను. బూ 
దండగ చేలుకో నవసుభామధురాధర ! ఛార్లవీభరా tt 


ణయ 
శ్రీవేంక టాచలమాహాత్మ్యము 
తరిగొండ వెంకమాంబ. 
(బ్రహ్మకు (శ్రీవేంక పేశ్వరులు |ప్రత్యక్షమగుట_(బహ్మస్తుతి 
వ! అప్పుడాలోక కరమున నారాయణుండు దయార్లుండగుచుం 


బ్రీడామంటప మధ్యంబున నవరత్న స్థగిన పద్మవీళంబునందు.. (భాక్ళత 
(పకాశుండై మజియును:___ 


నీ! మకుటకౌస్తు భరత్న మకరికుండలములు 
ఘునమేఖ లాంగదకంకణాలు, 
వరనవమాలికా నై జయంతులదీ ప్త 
నలరు గై "వేయక హారములును 
కనకౌంబరం బొ గాంతుల నీనువే 
పామునందు వెలుగంగా సభయదాన 
కలితదశీణకరకమలంబు పొనన 
చరిణంబు లర్చింప సరవి6 మాప 
తే వామహాన్తాంబుజను కటి నీమనొప్పం 
దక్కి-న కరంబులను శుభదమగుశంఖ 
చృక్రములకాంతు తెసలార శస్తళాంతి 
సర్వతోముఖుంై_ దయాస్వాంతుండగుచు. 


క॥ వారి ముదమొందుచు నుండల 
వరవతీమునందు సత్యపరభూవణమై 
సిరి దనరలగ నిరుగడలను 
ధరణియు సిళయు వసించి తద్దయు "మెలుయి౯ా , 


G8 (శ్రీ వేంక పేళ్వరస్తు తిరత్నమోల 
సీ! నీలమేఘమునందు నిలిచిన క్రొక్కా-జు 
'మెజుపురీతిగ సిరి యురమునందు. 
గుడిభాగమున న్యీ యడమభాగంబున 
భూదేవి బహురత్న భూషణములు 
బంగరంచులు కుసుంబావ్య స్త్రములు దాల్చి 
కుటిలాలకంబులు నిటలములను 
లీలగ6 జూలమిళింద పజ్బు_ల వల 
జలియింపం గస్తూరి తిలకములును, 


తే! గనులయగాటుక గంధలేపనము లమర 
నరకిరీటంబులను విరిసరులు ౫దల 
జం ద్రబింబనిభాస్య లాచ్మక్రధరునిం 
గొలిచి మెలంగుచు సంతోవకలిత లయిరి. 


వ॥ ఇవ్విధంబున నతి కోమల తులనీద్యచ్భాయ చేవాకాంతి 
నొప్పుచు దవీ,ణణహా _స్తంబుస నీలోత్సలంబు. బూనిన భూ జేవియు, 
విద్యుల్ల తాసంకాశయె (ప్రకాశించి కరంబునం గరంబు మెజయు "శ్వేత 
కమలంబు ధరించిన శ్రీ/చేవియుం గమలకర్షి కాసన్ని భయె దీవించి వామ 
కరంబున శోణాంబుజంబు దాల్చిన నీళాదేవియు, హరింజేరి ఛృతచామ 
రంబులు పట్టిన సుందరీమణులు గొలుచుచుండు సమయంబున శ్రీనివా 
సుండు కరుణాకటాత్ష వీతుణుండై. (ట హ్మేఇడ్రాదులకుం (బక్యతంబయ్యె. 
అప్పుడు |బహ్మాదులు (శ్ర్రీవారికిం బునః పునః (పశామంబు లొనర్చి పుల" 
కాంకిత శరీరులై సంపూర్ణానందంబున గద్గదక ంఠులై చాప్పపూరితాములై 
కరంబులు మొగిడ్చి యిట్లు నుతించిరి, 


దండకము! (శ్ర్రీముత్సరాకాశ శేషూచలాధీశ, మంగాముఖోల్లాస 
మా నీంద్రహృధేహః శృంగార సద్భు కమందార మాధుర్య వా(గ్ర్వాత 


శ్రీవేంక పేశ్వరస్తుతిరత్ననోల 69 
మాయాగుణాతీత, సర్వార్థనిక్థేత, సనోగ్టిషసంధాత (శ్రీభూమి నీళాసమే 
తాంబుజాతాకు  పాకీన కూర్మామితకోడరూసా నృకంఠీరవా వామనా 
రామరామా మహాసీరహస్తా యకోదార్భశకా బుద్ధకల్కి- (ప్రభావోజ్జ్వలా 
కార కాలానుకూప (పకారాద్భు కానంత లీలావతారా నిరాకార చేదాం 
తసారాబ్ధి గంభీర హేమ్మా[ది ధీర్మాపకారాకరా పాదసంసారదూరా చిదా 
కారశారుణ్య పూరాగమాగణ్య పుణ్యానుగుణ్యా సదామీణ్య హైరణ్య 
నేత్రాది దై త్యేశ్వరారణ్య దావానలజ్వాల 'దేవే్యద ముఖ్యామర ణి 
సౌలా సుశీలా సువర్ణాభచేలా రమాలోల విశ్వాదిమూలా మహాయోగి 
జాలాత 3 కోండాతేరోలంబ బించాధరా కంబుకంఠా నిరాలంబ గోవింద 
నందాత్మజా గోప బృందావనా దివ్య బృందాట వీవాస కందర్పసౌందర్య 
మందస్మి తాబ్టోపమానా సదానంద చిత్తా ముకుందా గదా శంఖచక్రాద్యనే 
కాయుధాఘోరన కాంతకా దీనమాతంగ సంరతకా ఖండచండప్రతాపా 
లసత్కుండ లాలంకృతా జాండభాండోదరా  నంతశొంత స్వరూపా 
ఘనిర్లే పనిర్వాణ మార్మ్మపతీపారణోద్దామలో కాభిరామా ఘన శ్యామ, 
సంపూర్ణ కామా మహాశత్రుభీమా, జితశ్శార్యు భీమా మునిస్తోమ దేవో 
తృమా దేవతాసార్యభామా, సచామిమ్ము సేవించు మమ్మెల్ల రహీంచు 
మోశా సుఖావాస (శ్ర్రీమన్న సింహా నమ స్తే నమ స్తే నమః ! 


(శ్రీ వెంక కేశ్వరస్వామిని సనకాదిమునులు స్తుతించుట 


మ॥ మునులారా! పరిపూర్ణ కాములు మహాముఖ్యుల్‌ జగత్సావనుల్‌ 
తనరన్మీరు వరంబు లొల్లమని నిత్యానందముం బొందినం . 
దున సంతోవము నొందితిం బరను శాంతుల్మీకుం గామ్యార్థముల్‌ 
పనిలే దాత్మల మద్దుణాను ఛవమే పాటింపు డృ శాంతము. 


తే| పరమ మునులార నిర్గుణ బహ్మ మైన 
౧ | Sen 
నేను సగుణ విలాసము లార్హనవులకుం 


10 


శ్రీ వేంక పేళశ్వరస్తుతిరత్న మోల 


జూపీ రథీంపందలచి యిచ్చోట నిలిచి 
యుండ నిటుందు నంతట నిండియుందు. 


ఉ॥ కావున మద్వియోగ మొగింగల్లదు పూర్ణ వివేకి కంతట౯- 


నావిమల స్వరూపమును నాటంగం జూపుచు నుందుంగగాన స 
ద్భాననచేత వాండు ననుబట్టుగ నంతటం జూచుచుండు మి 
రావీధము౯ా (గ్రహించి చను. డక్కడ నిక్క-డ నుందు నెంచలకా. 


కే! అప్పు డందు శిలా విగహంబు కరణి 
నవారియుండిన (శ్రీవేంకట్నాదై విభుని 
జూచి మునిపుంగవులు కడు చోద్య మంది 
పూర్ణ భావనచే హరిం బొగడి రిట్లు. 


క్లో 


సరోజపష్మతలోచనం సుసాధులోక పావనం 

చరాచరాత్మక (ప్రపంచ సానీభూత మవ్యయం | 
పురారి పద్దజామ లేం పూజితాంఘీ పంకజం 
స్మరామి 'వేంక కేళ్వరం చ సాగరాత శ చేశ్వరం I 


శో! భురాణపూరుషం సమ _స్తపుణ్య కర్మ రక్షణం 
మురాసురాది దొనవేంద్ర మార్త దర్ప భంజనం | 
ధ రాధరోద్ధరం (ప్రశాంత తాప సాత్మ వఏవణం 
స్మరామి వేంక కెశ్వరం చ సాగ రాత్మ జేశ్వరం ॥ 


ల్లో శరాసనౌది శ స్త్రబ్బృంద సాధనం శుభాకరం 
ఖరాఖ్య రావ సేంద్రగర్వ కాననోోగ పావకం | 
నరాధినాథ వందితం నగాత్మజాత్మ సన్నుతం 


స్మరామి వేంకకేశ్వరం చ సాగరాత్మ జేశ్వరం i 


శ్రీ వేంక కేశ్వరన్తుతిరత్న మాల 71 
శ్లో; సురారిశౌర్య నిగ్రహం సుపర్వరాట్సర్మిగహం 
పరాత్పరం మునీంద్రచంద భావగమ్యవిగవాం | 
థరామరాఘ శోషణం సుధాతరంగ భూషణం 
స్మరామి 'వేంకశేశ్వరం చ సాగరాత్మ జేశ్వరం ॥ 
తొండమానుడు వేంక కేశ్వరస్వామిని స్తుతించుట 


ఉ॥ సద్గుణ మొప్పంగా మది నచంచల భో కిరసంబు నిండంగా 


మ! 


చ 


గద్దదకంఠుండై నృపుండు కన్ను లునాప్పములొల్క-_ (మొక్కు-చున్‌ 
మద్దురుచండ్ర నన్నిచట మానసమందుం దలంచి వచ్చితే 
చిద్దగనాత్మ నీమహిమ "శేషుండు సన్నుతిసేయ నేర్చునే ? 

నేనా మానవమ్న్మాతుడన్‌ జపలుండన్‌ సీణాత్ముడం గాముండన్‌, 
నే నిన్నేమి నుతింపనేర్తు నను మన్నింపన్‌ స్వభావంబుచే 
నేనిహ్హైతుకజూాయమాన కరుణ న్నేండిందు వేంచేసినా 

వాసందం బొదవెన్‌ గృతార్గుంకెగ నేనై తిన్‌ జగన్నాయకా. 


మునునేం జేసిన నేరముల్‌ మజచి నా న. త్వమున్‌ గర్వ మె 
సాను బోంగొట్టుచుం దండిచండమున నన్‌ లాలించి పడన మి 

చ్చిన న్‌ దొడ్డబుణంబుం దీర్చలగలనే, న్దీ (ఆస్వామి సీ సత్కృపా 
ఘనతం గాంచితి నిన్ని నాళ్ళపుడు మోత్షం విచ్చి రకీంపవే, 


మతిసెడ విప్రుభార్యను గుమారుని గూంతును చేటు కేను జం 
వితి నటువంటి పాప మిల భీకరవృ _క్రిని ముంచునంచు నక 
హితముగంగాన వారలకు హౌచ్చుట 'జేహములిచ్చినట్టి సీ 
యతిశయమెంచ శంభునకు హోటకగర్భునకై న శక్యమే. 

సతిపతి 'యేకమైనప డు సారవిచేకములేక రాతి వ 

చ్చితి నలనాండు నే సి లయేసిన 'దోవాను చెంచ కింత (బో 
చితి యటువంటి సై రణయు(జిక్కు-నె యెంతటివారికై న & 
పతి నినుబోలు వేల్పులు |ప్రపంచమునం గలనే రమేశ్వరా !! 


న. 


క 


వై 


క 


రారా 
చేంకటరమణశతక్రము 


పత్రి తి రమణప్పక వి. 


దశరథరాజకుమా రా 
కుతికాత్మజసవనవిభ్ను కులసంహాోరా 
పశుపతి హృదయ విహోరా 
విశదయశఃస్ఫూ ర్హిసార - వేంకటరమణా ! 
నిగమార్ధ (పతిపాద్యా 

యగణితచిదూస సంభ ఎ తొనందవాతి 
జగ చా రాధ్యి నిరంజన 
విగతాఖలకలుపసిచయ _ వేంకటరమణా |! 
ఉద్య(దని కాంతులవే 

ఖదొో్యో తమ లణగుభంగి ఘునభ' కిము 
విద్యోతముచే గాథా 

విద్యానాశంబు నొందు _ వేంోటరమణా ! 


అతికడినము చాంచల్యము 

మతిం దల్పక లోభమోహ మాత్పర్యముచే 
సతతంబుంచాయ దా(నీత 

వితతి నాజీవనంబు - 'వేంకటరమణా ! 
భోగముల గోరి మథురా 

నాగరికులు రాలజూచి నారాయణ నీ 
వాగమృతధార నుబ్బగ 

“వేగమె తనివితివి కరుణ _ వేంకటరమణ ! ! 


న్న 


౧౨ 
వేంకటేశ్వర శతకము 
తాళ్లపాక పెదతిరుమలార్య విరచితము 
నీతిసీసపద్య శతకము 
(శీజేవి యురమున శిరసునం దులసి భూ 
కాంత వీంపునం బచ్మాగమున గంగ, 
కములాసనుండు నాభిం గాముండు మనసున 
సవ్యవామాతుల ననియు రవియు 
ధ్వజమున గరుడుండు తపసులు కాంతుల 
సకలవాయునులు నాసాపుటముల 
జగములు కుశీని జలధులు తరులందు 
ఘనరోమముల దేవగణ ములెల్ల 
గలిగి శోభిలు సీమూా రిం దలంచి నీకు 
నీసశతకంబుచెప్పెదం జిత్తగింపు 
కలితలక్నీ ఇశ! సర్వజగన్ని వేళ ! 
వివాలరవికోటిసంకాక ! పేంకళశుశ !! 
పరమనా సికునకు భ క్రివాదము లేల 
వమండునేటికి సతులపొందు 
పాపకర్మున కేల వరపురుషార్థంబు 
భనలోభి కేల చాంధవముచింత 
మూరునకేటికి మొదలనే మొగమోట 
మనృతవాదికిని మర్యాద యేల 
వెట్టివానికినేల విమల విచారంబు 
పరదూవషకునజేల పరముచింత 
"నఠసునకులాక వివరింప సద్దుణంబు 
"ఆందుంజూచిన మందున కేల గలుగు 
కలితలథ్నీ. న. ! సర్వ జగన్ని వేశ ! 
విమలరవికోటిసంకాశ ! వేంకశుశ!! 


19 


ని 


౧౩ 
వేంకపేశ శతకము 
తాళ్ళపాక పెదతిరుమలాచార్యులు 


నయకోవిదులు తప్పనడచిరేనియు వారి 
వరుస గా దది కర శ్రినళము గాని 
ధనికలు భోగింపం దలపయజాలమివారి 
జాగు గా దది జన్మ ఫలము గాని 
పుణ్యులు పాపంబుపొంత౧ బోయిన వారి 
గతులు గా వవి 'దై వికములు గాని 
సుజనులు లోకనిషస్టురులై న నది వారి 
జూడ గా దుత్పాతసరణి గాని 
యెటీగి నడువంగ వారలయిచ్చ గాదు 
ధర్శ'దేనత మెలంగు చందంబు గాని 
కలితలత్నీ రశ ! సర్వజగన్ని వేశ ! 
విమలరవికోటిసంకాశ ! వేంక కుశ !! 


పదుగురాడినమాట పాటియై ధరం చెల్లు 
నొక్క. డాడినమాట యెక్క-దెందు 
నుజుకయుండినవాని కూ రెల్ల నోపదు 
నిజముముందరం గల్ల నిలువ చెపుడు 
చేసినచింత దాంచినను బుట్రక పోదు 
చేవతలకునై నం దీఅ దాస 
రాజు చేసినది ధర్మంటై (ప్రవ ర్రిల్లు 
పటాత్ముతో (బొందు కడకుం గీడు 
పుడమిలోకులు మెచ్చంగ నడవవలయుం 
జలము సాధింప జెల్లదు సభలలోన 
కలితలశ్షీ సశ ! సర్వజగన్ని వేళ ! 
విమలరవికోటిసంకాశ ! వేంకశుశ !! 


జ 


(శ్రీవేంక సేశ్వర స్తు తిరత్న మాల 75 


నీ॥ జీలువు"పెరిగిన మా లెకంబము కాదు 
గొడ్డుం బెంచినం చాండినోవు గాదు 
ధరం బంచితం జెంత 'దచ్చిన చేయి గా 
ఉఊెండమానులును నీ శ్లైపుడు గావు 
పరగ నుల్క-లు నూతు బండిమూా కిలంగాదు 
కూర యెం త్తేనను గూడు కాదు 
ఎనుపోతు భునమైన నెద్దుతో సరిగాదు 
నడు నశుద్ధపువాగు గంగ కాదు 
తొండంబులగగలిగిన దోవు యేనుగు గాదు 
కోడి కోయిల గాదు కూత లిడినం 
బైబలి చమూూపట్టినవి యిల్లం బనికిరావు 
ధీరుండగునాతలు కాక్‌ పీరు డరయ, 
కలితలతశ్ర్మీశ ! సర్వజగన్ని'వేశ ! 
విమలరవికోటిసంకాన ! వేంకశుశ !! 
"కాంచనపాదముల్‌ లం నందియ 
బ్రడుమించు ముల జందకావిదట్లి 
వీతాంబరముమోంద బల్ల ల మొలనూలు 
విగియించి కట్టిన సనుక్రటారి 
వరదానకరము నుజ్జ్వులకటివా స్త సంజు 
పటుశంఖచ( కోరు చావుయుగము 
నౌరమై ననాఖియు నుదరబంథ మురంబు 
నలమేలుమం౫తో హోరములును 
శిరసు మకుటంబు తిరుమణి చిత్రమకర 
కుండలమ్ములుగల మిమ్ము[ం గోరి దలంతు 
కలితలమ్మీశ సర్వజగన్ని వేశ 
విమలరవికోటినంకాశ 1 వేంకశుశ 1! 


—*ap = 
పా ఉచ. 


క్ల॥ 


క్ర 


క 


న్సీ॥ 


౧౯ 
వేంకటరమణ శతకము 
రిత్నమాంబ 
నీదాసచాసినగు నా 
కేదరెం జూపవొ భ్‌ నీద జూలన్‌ 
నీదయ శ్రీధర నమ్మితి 
'వేదాంకేనిణార ధీర వేంకటరమణా ! 


ఆడింతున్ర మడిలో పల 

నీజచలుగాయ దోచునట్టి నిగమాదుల నీ 
వాడన్ర వాటిని గూడుకి' 

"వేడుకతో నించుకై న వేంకటరమణా ! 


చుక్కు-ల నెన్న వచ్చును 

మక్కు_ప నీ నామగూస మహిమల్‌ [క్రమతన్‌ 
"లెక్కింప బహ్మకై నన్‌ 

వెక్క_సమై తోంచంబడును, 'వేంకటరమణా ! 


“వేడను ధనధాన్యంబులు 

వేడను దీర్దాయు వవని వేడను కీ రికా 
వేడోను వె కుంఠాదుల 

'వేడెద నీపాదసేవ వేంకటరవుణా ! 


అననిపై మంతి వంతాంబుధిసోముండు 
"పెనునోళ్ళ గో త్రుండు (వియధనుండు 


థ్రీ వేంక'పేశ్వరన్తుతిరత్నమాల 
ఎలమి రూాన్‌ వేట హోమభూపత్య(గ 
తనయుడు నతులసద్గర్శ శాలి 
ఖ్‌ వ్యుం డనంతభూపతి యా నరేంద్రుని 
యర్లాంగియగు రత్న్వమాంబయందు 
శ్రీవేంక శుశుం డతీణ కటాతుంబుం 
'జేర్చియు శతకంబుం చేయుమనుచు 
గ్‌॥ నాజ్జనిచ్చినం జెప్పెను (ప్రాజ్ఞు లిదియుం 
గరుణ వెలయంగం జూచి స్మ్యత్కమముతోడ 
లతుణాదులు చెడిన సలకష్ష్షణముగ 
తీర్పుంజేయుడి మదుల సందేహ ముడిగి. 


77 


౧౫ 
అలమేలుమంగా విలాసము 
యక్షగానము 


శా॥ (శ్రీలమ్మీన్‌ నిజ వకుమందు నిడి కుషీన్‌ సర్వలోకంబులున్‌ 
లీలామాత్రము తోడ నుంచి సుమణి కేణీపినద్ధోజ్జ ఏల 
న్మాలాలంకృతుయడై నితాంతమలమేల్మంగా కరా. భోజ మున్‌ 
చశేలం బట్టి ౨ వేంకటాదిపతి సక్కీ-_ ర్తిన్‌ వుముం |బోవుత౯. 


క॥ ఈపగిది పద్మలోచనుం 
ఉాపుర మెలుచును (బజల ననవరతంబున్‌ 
కాపాడుచు ధర్భస్థితు 
లేపారగ వెలసె నఖిల హితకరుండగుచుకొ. 


ద్వి! ఆసమయంబున నా వెంకటాది 
వాసుని భాసుర వర రథోత్సవము 
వె భవంబులు జూడ వసుమతియందు 
కోభిల్లు (ప్రజలెల్ల సొబగున వచ్చి 
(శ్రీ వేంకటాద్రిశ ! శేపూచలేశ ! 
గోవింద ! గోవింద! గోవింద! యనుచు 
వరమ సంతోవ. నిర్భరచిత్తు లగుచు 
గరుడోత్సవం బాదిగాం గల్లు సర్వ 
సలిలోత్సవములను సరవిం గన్లొనుచు 
కలువముల్‌ పోదోలి గరిమతో విజయ 
దశమినా డధికరథారోపహాణంబు 
కుళలత్వమునం చేసి కొమరొందియున్న 


ధవళం॥ 


శోభనము! 


(శ్రీ వేంక కేశ్వర స్తుతిరత్నమాల 79 


(శ్రీనివాసుని గాంచి చిత్తంబు లలర 
దీన మందార ! నదీశగంభీర ! 
మంగళ్గ్లదేవతా మానస-చోర | 

తుంగ విక్రమ ! మహాోదోవ విదూర ! 
పాలయాస్మాకా సత్కృపాలయ ! ఛు వ్య 
శీల! మంజుల గుణలీల ! యటంచు, 
పరిపరి విధముల వర్ణించి రంత. 


సౌరాష్ట్రం --- ఆదితాళం 
ట్‌ 


జయ రవికోటి సంకాశా _ జయజయ కారుణ్య నివేశా 
జయజయ సద్ధుణకోశా -- జయజయ (శ్రీనేంక కుకా 
జయ పాలితామర బృందా 

జయ ఘన సచ్చిదానందా 

జయజయ శౌరి ముకుందా 

జయజయ వరద గోవిందా! ! 

జయజయ వారిజనే తా 

జయజయ జలధర గా_తా 

జయజయ విమల చరితా 

జయజయ కామగిరి మితా 


వేదము లొసగిన ధన్యునకూ, 

విబుధుల [బోచిన వమాన్యునకూ, 

భూధరము గాంచిన మూర్ణన్యున 

'కాదిమమూర్తి నృసింహునకూ _ ॥ శోభనమే, శోభనమే ॥ 
వై భవమున వేంకట విభునకు 

వటువై వెలసిన శౌెరికినీ __ 


80 శ్రీవేంక సేశ్వరస్తుతిరత్నమాల 


వసుధాపతి సంహారికినీ 

పటుకుల రావణ గర్వవిదారికి 
బలబేవ్రనకు మురారికినీ 
పరమాధ్యరఖండనరతికినీ 
తురగము నెక్కిన ఘనధృతికీ 
వరకామాచల మందిర పీొతమతి 
కరుదుగ వేంకట గిరిపతికీ ! 


మంగళహారతి :-_ 


జలధిసుతా కుచకలశవివేపిత, కలితసుగంధ భుజాంతర కే, 
ఖల దానవకుల జలదసమిర్శ లలితచరితనిశ్సల భవ శ్రే 
అతివరాభాసుర సరసీరుహ పరమపురుష శుభకర భవ శే, 
మురహరగురుతర దురితతిమిరఖర కరమందరగిరి ధరభావ తే, 
శామజనక కలికామద జగదభిరామ నికామ నిరామయ శే, 
కామాచలపురధామ హితామలనామక 'వేంకటనాయక తే ॥ 


జయమంగళం, నిత్య శుభమంగళం | 


౧౬౫ 
తిరుమల (శ్ర్రీవేంకకేశ శతకము 
భగవచ్చాప్రి-రేఫప్రాసకంద పద్యములు 
క! సిరియురమున మెజయలో నరి 
దరములు కరముల ధరించి దయచే జగము 
బరిపాలించుచు నుంటివి 
తిరుమల (శ్రీ వేంకశుశ ! తిదశాధీశా ! 


క॥ తరుణారుణచరణా ! భవ 
తరణా ! భయహారణ ! గోత్రధర ! కొరుణాబ్టీ ! 
శరణాగతు నను (బోనవుము 
తిరుమల (శ్రీ వేంకశుక ! తిదశాధీశా ! 


క॥ కరినరుమొటు విని బిరబిర 
నరిగి దయంబోచినాడ వని వేడితి నా 
మొజ వినరాదా నరహరి ! 
తిరుమల (శ్రీవేంక కేశ ! |క్రిదశాధీశా ! 


క॥ కరి యేమి కట్న మిచ్చెను 
బరికింపల శబరి యేబు భాగ్వ మొసం7ాన్‌ 
ధర వారిం [బోవ లేదా 
తిరభుముల (శీ, వేంకశుశ ! తెిదశాధీశా! 


క॥ పురుపోత్తమ! నావిన్నప 
మరమర సేయక (గ్రహింపు మతికృప వెలయన్‌ 
త్వర నపవర్ల మొసంగుము 
తిరుమల (శ్రీవేంక శుశ ! (తిదశాధీశా ! 
H 


(క్రీ వేంకటేశ్వర స్తుతిరత్నమూల 


క॥ కొజువనూలిన విషయంబుల 
మరిగి నిను భజింపకున్న మతిహీనుండనై 
పారలితి బహు జన్మంబుల 
తిరుమల (శ్రీవేంక కేశ ! |త్రిదశాధీశా ! 


కః శరణనంగ నావిభీమణు! 
గరుణను |జ్రాపదిని హరిని గాచితి వది నీ 
బిరుడై సను నను (బోవుము 
తిరువముల (శ్రీ, వేంకశేశ ! (తిదశాధీళా ! 


x 


పరమానందాత్మక | (శ్రీ 

భారి! నీమాహాత్శ్య మజభవాదులనై నం 
దర మానె యభినుతింప౫ 

దిరుమల (శ్రీ వేంకశేశ ! |తిదశాధీశా ! 


క॥ అజనిముసములోన జగ 
త్పరికల్సన రతుణ్యపభంగంబుల న 
చ్చెరువుగ నొనరించెదవా 
తిరువుల శ్రీవేంకళేశ ! |త్రిదశాధీశా ! 


క॥ పరుండవగు నీవు జీవే 
శ్వరజగదాక అతులందోంచి స్వ్మాపభచేం ద 
త్సరవికృతు లొంద వెన్నడుః 
దిరుమల శ్రీవేంక కేశ ! |తిదశాధీశా ! 


క॥ ఇరవుగ జగముల లో నిడి 
మజి జగములలోనం జొచ్చి మహిమ దలిర్చన్‌ 
నెతీ సావీ.విగా నుందువు 
తిరుమల “శ్రీవేంక కేశ ! |తిదశాధీశా ! 


శ్రీ వేంకటేశ్వర స్తుతిరత్నమాల 88 
క॥ వారి! నీయందు బపంచము 
పరికిల్పితమాట నన్వభావనము గలదే ? 
పరగ నసంగాద్వయుండవు 
తిరుమల శ్రీ'వేంకళుశ ! (తిదతాధీశా ! 


Ca 


పురుషోత్తమ ! నిను (జేమను 
స్మురియించిన దినమె దినము చర్చింప భవ 
చ గర భార కుండే ధన్యుండు 

తిరువుల (శ్రీవేంక కేశ ! తిదళాధీశా | 


క్‌ 


| ప్రురాసంహారకమి తొ ! 
సరసీరుహపతన్నేత ! జలధరగ్యాతా ! 
పరమపప్మత చర్మ్శితా ! 
తిరుమల (క్రీ వే-కశుక ! (తిదశాధీళా ! 


క్ల 


| నరచర కచ్చప కిరి నర 
హారివయి భృగురామ రామ హారి బుదతను 
స్ఫురణల. (బభవించితివా | 
తీరుమల (శ్రీవేంక కేశ ! [తిద శాధీశా ! 


క॥ తరణము గోతమతరుణికి 
దరణము భవమునకు మోయదంబగు యుష్మ 
చరణము నలు నమ్ముతి నం 


దిరుమల (శ్రివేంక టుశ ! తిదశాదిళా ! 


కొరి మకరిచేత వడి సెడి 

మటణీమటణీ నినువేం మొణును మటవక వీనీ జ 
త్వరం జని (పోచితివి కదా 

తిరుమల (శ్రీవేంక శుశ ! త్రిదశాధీశా 1 


క్‌ 


84 (శ్రీ వేంకటేశ్వర స్తుతిరత్న మొల 
క॥ పరదై వత మిోవని మది 
నె నమ్మితి నన్ను[బోవ నీకు భరం'బే ? 
దురితము లెన్నక యేలుము 
తిరుమల (శ్రీవేంక కేశ ! తిదళాధీశా ! 


క॥ ఉరగాధిపగిరివాసా ! 
పరమ మహోోల్లాస ! నిత్యభాసురహోసా ! 
నిరతిశయసుఖవిలాసా ! 
తిరుమల (శ్రీవేంక కేశ ! |క్రిదశాధీశా ! 


కో॥ నెల నమ్మితి నునమున నీ 
చరణములే గతి యటంచు సదయుండవై చె 
చ్చ పరమగతి నొసంగుము 
తిరుమల (శ్రీవేంక కుశ ! త్రిదశాధీళా ! 


ప్రి! జయజయ కరుణాసాగర ! 
జయజయ సర్వజ్ఞ ! సకల జగదాధారా |! 
జయజయ సర్వజనాధిప ! 
జయ తిరుమల వేంకకేశ ! జయ సర్వేశా 1! 
భుజివె ళ్ళ భగనబ్బామన్ర్రి, జగ్గయ్య కోట (ప్రాంతము నివాసము. (క్రీ, క. 1౬0/1 


(పౌరితేము వారు. గోవిందళితకము శ6కరివిజయము వీరి ఇతర | గంధములు శతక 
ఇముచ్న చును Part 2 అం. సా. పరిఏ త్ర్రృకటితము. 


౧౭ 
(శ్రీ వేంక పేశ్వరశతకము 


ఊడుమూడి--సూరపరాజు 
చ! హరునకు (మొక్కి. పార్వతిక నంజలింజేసి వినాయకాఖ్య దే 
వరకు నమస్కరించి నుది వాణికి దండ మొనర్చి చందభా 
స్క-రులకులగేలు మోడి యును గబ్బము మోకొనణగార్వు ద్వార కా 
తిరుపతి వేంకటాచలపతీ ! నను (బోవుము వేగ (శ్రీపతీ ! 
చ 


వరకవితా పటిస్టుండగు వ్యాసునకున్‌ మటణి తిక్కొ-యజ్యకుకా 
నిరతము భట్టుమూ 'ర్నికిని నిత్యము బమ్మెర సోతరాజుకు౯ 
సరవిని మొక్క మిోాకుంగ్భతిచంపక మాలలంగార్ను ద్వారకా 
తిరుపతి వేంకటాచలపతీ ! నను [బోవుము వేగ (శ్రీపతీ ! 

చ! వరయతి లతుణజ్ఞులగు వందితసత్క-వు లెల్ల మెచ్చంగా 
౫రిమను నేక పాసశతకం బొనంగూర్చి సుపుప్పమాలగా 
నరహరి మికొనర్చెదను నారదగానవిలోల ద్వారకా 
తిరుపతి వేంకటాచలపతీ ! నను (బోవ్లము వేగ శ్రీపతీ! 
ఇరవుగ నీదుకుతీ నిరునేశు జగంబులు దాల్చి దిట్టనై 
జరగిన నీనుదేవకికి బాలుడవై యుదరంబులోపలన్‌ 
బెరుగుట 'దెట్లునేర్చితి వభేద్య చరిత్ర మహాత్మ ద్వారకా 
తిరుపతి వేంకటాచలపతీ ! నను [బోవుము వేగ |శ్రీపతీ ! 


చ 


చ 


హారుండట నీకు మిత్రుడు హిమాలయప్పుతి నుతించు భ కుతో 
వరముచికుంద భీమ్మశుక వ్యాసపరాశరవాలఖల, తుం 

బురులట నీదునావారుచి నొందిరి మూఢుండనేను ద్వారకా 
తిరుపతి “వేంకటాచలపతీ ! నను (బోవుము వేగ |శ్రీపతీ ! 
శరనిథింగట్ట నావుడుత సంతసమందుచు సె కతంబులోం 
బొరలుచు గట్టుపై దులిపి పోవ్రటంజూచి దయాపరుండవై 
తరుణమునందు దాని నటధన్యను జేసినతండి ద్వారకా 
తిరుపతి “వేంకటాచలపతీ ! నను (బ్రోవ్రము వేగ శ్రీపతి ! 


న 


చు 


౧౮ 
(శ్రీ తిరుమలగిరి వేంక కేశ్వరశతకము. 


(ఏక(పాసకంద శతకము) 


శ్రీమాకా నల్లాంచక్రవర్తుల సంవత్కకుమార శ్రీనివాస వేంకటాచార్య *వి 


క్రీ 


శ, 1750 (పాంతమువారు. _ కృష్ణాతీరమున ము క్షీశ్వరము 


కాపురసలము, వె షవమతనసిదాంత బోధనారమని నియమింపబడిన 
థి యణ ధ్‌ థి 


సింహాసనస్థులలో నొకండట యూయన. 


క॥ 


గ్ర 


క 


క॥ 


క్‌॥ 


సిరులవల.తిం జేర్చిన ని 

యురముననే నేను రత మొనరించెడి భ 
క రస్మపార్లనం జేర్పుము 

తరుములగిరీ నేంక శు ! చేవాదీశా ! 
శరణాగత సంరతుక 

బిరుదాంకతమూ ర్తి ! భార్లవిమానసపం 
కరుహదివాకర ! భాస్వర 

తిరుమలగిరి వేంకశుశ ! చేవాదీశా! 
కరము ముదంబున వేంకట 

గిరిని నధథిస్టంచినావ్రు కప భక్తాగే 
సరులను [బోచుచునుంటివి 

తీరుమలగిరి వేంక టక ! బేవాధీశా ! 
ధర ధర్మములళ విడి నీ 

శరణొందిన నఘము డులిచి సంరశ్నీంపకా 
వరద! (ప్రతిజ్ఞ౦ం గొంటివి, 

తిరుమలగిరి వేంకశుశ! 'దేవానీశా ! 
దరి గానక యుంటిని ని 

సరి చేరని తలచుచుంటి సద్దుణనిధి ! పొ 
మరతను వే పోయగొట్టుము 

తిరుమలగిరి వేంక కేశ! చేవాధీశా!! 


నా. 3 


Gill 


చ! 


చ। 


ఉ 


esl 


౧౯ 
వేంకటనగాధిపతి శతకము 
మంచెళ్లు కృష్ణకవి 


శ్రీమహిళాభిరామ మునికేఖరస౨ స్తవసీమ తోయద 
శ్యామ మరుల్లలామ సమరాంగణభీమ నితాంతవై భవో 
దాము సమ_స్తభవ్యగుణధావు మహీజనదోషహత్స్పశ 
స్థామితనామ మేకటనగాధిపతీ ! విలసత్కపామతీ. 


శరధిగభీర ! భీరహిత శత్రుగిరీ[దశణార ! తారకా 
వరరుచిసార ! సారసభవస్తుతసద్దుణవార ! వారణ 
స్ఫురదవతార ! తారక యఠోవిభవోజ్యలభార భారసా 
హరణవిడార ! వేంకటనగాధిపతీ ! విలసత్కృపామతీ ! 


సకలకళావిశేషనముల జాడ లెటింగినవాండ గాను తా 

వక కమనీయ నిర్భరకృపారసభాసుర వీతుణా ప్రిచే 

సుకవితం జెప్పం బూనితి యకోనిధి యింకిట నన్ను జంటవా 
యక ఫల మిమ్ము వేంకటనగాధిపతీ ! విలసత్కృపామతీ ! 


బంటు నేలికొమ్మునుచు బల్మలు నంతయు వేండుకొంటిం గో 
గంట దయారసం బొలుకం గన్లానుమంటి రమాధినాథ మో 
వంటి మహ్మాపభుం గొలుచు భాగం గంటి భొవార్తులింక న 
న్నంట వటంటి వేంకట నగాధిపతీ ! విలసత్క్మృపామతీ ! 


మానము సంతతంబు ననుమూనములేల భవత్క-భాను సం 
భానము నీపదార్చనవిధానము యుప శ్రదమేయ భక్తి వి 
కను తావక పణుతేగానము , త్వత్సదపద్భ నిశ్చల 
ఛ్యానము దేవ! వేకటనగాధిపతీ ! విలసత్కృపామతీ ! 


(శ్రీవేంక టేశ్వరస్తుతిరత్నమాల 


చ! కలియుగవేళ (శ్రీవారిని గన్లొన లేమని మూఢబుద్ధిచేం 
"'జలియగ లేక మానవులు దీనతం జిక్కి-రీ గాక వేంకటా 
చలమున నున్న మిమ్ము0గని సన్నుతి జేసిన నీవ్సి తార్హమేం 
దలంతురు గాదె వేంకటనగాధిపతీ ! విలసత్క్భృపామతీ! 
చేసిన పాపమెల్ల మజిచెన్పినం బాయునటండు పాపముల్‌ 
చేసిన హాని యంచనక సేయయగంలగాంచి మహో గకృత్య ముల్‌ 
జేసితి. గాన నీకెలుంజేసితి నేగత్మి నన్ను బోచెదో 
యాసురవై ర వేంకటనగాధిపతీ ! విలసత్కృపామతీ ! 
వేమరు వేడసాగెనని వేసటనొందితొ యట్లుగాక నీ 
పామరుర్శబోవ నెయ్యది యుపాయమటంచును జింతంజెందితో 
యేమొజంబెట్టినం దలంచ వెక్క-డి రాజసమయ్య నీకు భ 
కామర శాఖ వేంకటనగాధిపతీ ! విలసత్క్భృపామతీ ! 


els 


G 


al 


ఆగమవేద్య మో భజన మబ్బని వారి క్రశేవస్మత్రియా 
భోగము లేల, రాజ్యసుఖభోగము 'లేలు చరాచరాది సం 
యోగము లేల సాంఖ్యముఖ యోగము "లేల సమ స్సృయాగముల్‌ 
త్యాగము "లేల వేంకటనగాధిపతీ ! విలసత్క్యృ పామతీ | 


ఉ మంగళమార్య సంగ ! జయమంగళమిాశ మనోబ్దభృంగ స 
న్మంగళమూ గ్విభంగ ! శుభమంగళమ భచరత్తురంగ ! (శ్రీ 
మంగళముజ్వలాంగ ! నివమంగళమా్రిత సౌఖ్యకృద్దయా 
పాంగతరంగ ! 'వేంకటనగాధిపతీ ! విలసత్కృపామతీ ! 
పంబినవ్రీతి నేగతి భవం బెడబావి కృతార్థుం జేసెదో 
యంబుజనాభ నామతి మహోవిపరీత మబదెన్నరాదు చి 
_త్తంబు వశంబుగాదు విదితంబున నన్లరుణింతువన్న థె 
ర్యంబజగాదు, వేంకటనగాధిపతీ ! విలసత్క్భృపామతీ [1 


= చాచ్రతిభంచాా 


ఉ 


తిరుమల తిరుపతి బేవసానం (పెస్క్‌ తిరుపతి పృ. 250. 15-52, 
వ్‌ 


836 


18 


తపొపహుంల పటి 
పప్పు పట్టక 


సె 
ఈ లిల 
ములకున 
వానో త 
Gr 
“విల్‌ 
ర. 
“ల నెను 
న 
ఛార టే 
నుజజ్‌గను 
యెంతో 
హోమ 
పాడోవలి 


నారి మని 
ఢి 


సను 


సుకులన్‌ 
వాగే శ 
CC) స 
ie వల్‌ 
రమా 
న్‌ు నొసంగు 
నాద పము 
వంజమగు 
యుల 
నా. 
కము 
పో(దోలి 
నాదము 
యు 


